అక్కమహాదేవి వచనములు 


అనువాదం: 


రేకళిగ మఠం వీరయ్య 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 





ప్రచురణ : కిరి 

అక్కమహాదేవి వచనములు 
అనువాదము : రేకళిగె మఠం వీరయ్య 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ముద్రణ : డిసెంబర్‌, 2018 


మొదటి ముద్రణ : 
(శివానుభవ సమితి, హైదరాబాదు, 1982) 


ప్రతులు : 1000 

వెల: ₹ 100/- 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 

ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, ఆజామాబాద్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


అమృత వచనములు 


చరిత్రలో కొన్ని ఘట్టాలు చైతన్య ప్రబోధకాలుగా నిలిచిపోతాయి. క్రీ. శ. 
12వ శతాబ్దంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా కర్ణాటక, తెలుగు ప్రాంతాలలో వీరశైవం 
విజృంభించింది. శివానుభవం, శివాచారం లక్ష్యంగా శివశరణులు, సిద్ధాంత బోధకులు 
వృద్ధిచెందారు. బోధించినవి ఆచరించి చూపారు. అటువంటి వారిలో బసవేశ్వరుడు, 
అక్కమహాదేవి వంటివారు అగ్రస్థానీయులు. 

బసవేశ్వరుడు సాక్షాత్తుగా నందీశ్వరుని అవతారమేనని నమ్మారు భక్తులు. 
“అక్కమహాదేవిని పార్వతీదేవి అపరావతారంగా భావించారు. బసవేశ్వరుని లీలలే 
“బసవపురాణంిగా పాల్కురికి సోమన మనకందించారు. 'చెన్న మల్లికార్జున లింగ 
అనే సంబోధనతో పరమ శివుని గూర్చి, ప్రజలకు పరమాత్మ స్వరూపాన్ని బోధించింది 
అక్కమహాదేవి. ఆ బోధలు ఎక్కువగా కన్నడంలో ఉన్నాయి. ఆమె పుట్టిల్లు కర్ణాటక 
కాగా మెట్టిల్లు శ్రీశైలం. కాబట్టి తెలుగులో కూడా ఉన్నాయేమో. 

కన్నడంలోని ఆమె వచన ప్రవచనాలను తెలుగులో రేకళిగె మఠం వీరయ్య 
గారు అనువదించి 1982లో ముద్రించారు. అనువాదం తెలుగు మూలమే అన్నట్లుగా 
సాగి అందరినీ చదివింపజేస్తుంది. 

తెలుగులో సింహగిరి వచనాలు కూడా ఇటువంటివే. తరువాతి కాలంలో 
వెంకటేశ్వర వచనాలు కూడా వెలువడ్డాయి. ఇవి ఈనాటి వచనరచనల వలె ఉండక 
పోవడం గమనించాలి. బసవపురాణం ప్రజలకనుకూలంగా ఉండాలని, వాడుకభాషలో, 
దేశీయమైన “ద్విపదలో కూర్చాడు పాల్కురికి. అక్కమహాదేవి బోధలు ఏ 
ఛందోనియమాలు లేక లయాత్మకంగా సాగిన వాక్యాలు. వచనానికి భిన్నంగా గేయానికి 
దగ్గరగా ఉండి చదువడంలోను, వినడంలోను ఒక ఆకర్షణ గల రచనలు ఆమె 


వచనాలు. 


మాటలు సూటిగా, బాగా తెలిసిన పోలికలు ఉండటంవల్ల జటిలమైన తాత్విక 
విషయాలను కూడా తేటపరిచే బలం ఈ వచనాలకు చేకూరింది. 
భక్తినీ, భావమునూ, భాషనూ, చరిత్రనూ శోధించ గల వారికి గొప్ప 
ఆకరము ఈ వచనముల రచన. ఆ విధంగా ఉపయోగపడుతుందనే అకాడమి అందరికి 
అందుబాటులోకి తేవడానికి ఈ ముద్రణ. 
సహృదయులందరూ స్వాగతిస్తారని భావన. 


హైద్రాబాద్‌, 


26.02.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


00 AI రాలా షమ లు టై గో 


. ప్రకాశకుల మనవి 

. మున్నుడి 

. అనువాదకుని విజ్ఞాపన 
. అభివాదనము 

. అభిప్రాయములు 


ఆవాహన 


న కృతజ్ఞతలు 
స అక్కమహాదేవి గురించి 


పూర్వ విషయము 

జననము బాల్యము 

యౌవనదశ - కౌశికునికన్ను 
రాజభవనమునందు - మహాదేవి 
కల్యాణ ప్రయాణము 

అనుభవ మంటప ప్రవేశము -పరీక్ష 
అక్కమహాదేవి పరీక్ష 

అక్కమహాదేవి వీడ్కోలు 

తత్వజ్ఞాన పరీక్ష 

మహాదేవి వందన సమర్పణము 
కదళీవనయాత్ర - ఐక్యము 
అక్కమహాదేవి-అవివాహితనే 

ముఖ్య ఆక్షేపణలకు సమాధానములు 
అక్కమహాదేవి - మీరాబాయి 
అక్కమహాదేవి - మాతామహాదేవి 


హేమారెడ్డి మల్లమ్మ 
యానగొంది మాణిక్య యోగిని 
అక్కమహాదేవి - సాహిత్య ప్రతిభ 
అక్కమహాదేవి - సంగీతకళ 
అక్కమహాదేవి - స్తీ సమాజము 
అక్కమహాదేవి - వీరశైవము 
అక్కమహాదేవి - అనంతరము 
కదళీవనము-సంశోధనము 
కదళీవనము - దాని అస్తిత్వము 
బసవతీర్థమఠము వైరాగ్య చెన్న బసవ స్వాములవారు 
ఆలంపల్లి విరక్త మఠము బసవప్రభుస్వాములవారు 
లింగైక్యులు కుంకుమశోభిత చెన్నబసవమ్మగారు 
రేకళిగె మఠం సిద్ధయ్యగారు (ఉందాబజారు-హైదరాబాదు) 
గొల్లపల్లి మూలమఠం బసవయ్యగారు 
7. అక్కమహాదేవి వచనములు 
భక్తస్థలము 
మాహేశ్వర స్థలము 
ప్రసాది స్థలము 
ప్రాణలింగి స్థలము 
శరణ స్థలము 
ఐక్య స్థలము 
8. సృష్టి వచనము 
9. అధిక వచనములు 
10. సహాయక గ్రంథములు 


Fr Tm 


783 
74 
75 
79 
80 
82 
90 
91 
95 
104 
105 
105 
105 
105 
107 
107 
137 
167 
189 
196 
221 
229 
233 
234 


శ్రీ గురుబసవలింగాయనమః 


ప్రకాశకుల మనవి 


శివశ్రీ రేకళిగమఠం వీరయ్యగారిని; వారు, శివానుభవసమితి యందు మొదటి 
నుండియు సభ్యులుగానుండి, చేయుచున్న ధార్మికసాహిత్య సేవను, ముఖ్యముగా 
శివశరణుల వచన సాహిత్యాంధ్రీ కరణమును ఎరుంగని వారు ఉండరు. (ప్రస్తుతము 
వారికున్న కాటుంబిక చిక్కులను లెక్కచేయక, ఈ వృద్ధాప్యమునందును శివశరణుల 
వచన సాహిత్య ప్రచారమునకై వారు శ్రమించుచుండుటవలన, వారుతమ మిగత 
జీవితమును అందుకు అర్పితముగా చేసినట్లు తెలియుచున్నది. 

బసవేశ్వరుని చెన్నబసవేశ్వరుని కొన్నికొన్ని వచనములకు వారొనరించిన 
అనువాదములు పుస్తకముల రూపమున ఇంతకు పూర్వమే, శివానుభవ 
గంథమాలయందు ప్రకటింపబడినవి అందరికిని విదితమె. అక్కమహాదేవి 
వచనములు, సిద్ధరామేశ్వరుని వచనములు, శివలెంక మంచన్న వచనములు, 
కాన్నికొన్నింటి అనువాదములు, 'శ్రీశలప్రభి “భారతి, మాసపత్రికలయందు; మరియు 
బసవేశ్వరుని గురించిన, అక్కమహాదేవి గురించిన వ్యాసములు స్థానీయ దినపత్రికల 
యందు ప్రకటింపబడి నవియు అందరకు తెలిసినవిషయమే వారు బసవేశ్వరుని 
అన్ని వచనములను, మరికొందరు శివశరణుల వచనములనుకూడ అనువదించి 
యున్నారు. 

ప్రస్తుతము అక్కమహాదేవి అన్ని వచనములను అనువదించి, “అక్కమహాదేవి 
గురించి” అను పరిచయ వ్యాసముతో, శివానుభవ గ్రంథమాలయందు ద్వాదశ 
బిల్వముగా ప్రకటించుటకు, శివానుభవ సమితికి సమర్పించియున్నారు. ఈ పుస్తక 
ప్రకటన గురించి వారు రు. 1100-00 విరాళమును కూడ నొసగియున్నారు. వారి 
ఈ శరణ సాహిత్యాభిమానము అత్యంతప్రశంసనీయము. పరమేశ్వరుడు వారికి 
ఆయురారోగ్యముల ప్రసాదించి, శరణసాహిత్యసేవ చేయుటకు, తగు పటుత్వము 
నను గ్రహించునటులు ప్రార్థించుచు, “అక్కమహాదేవి వచనములు”, అను వారి 


7 


అనువాద పుస్తకమును, శివానుభవ గ్రంథమాలయందు “ద్వాదశ బిల్వము”గా 
ప్రకటించుటకు సంతసించుచున్నాను. 

శ్రీ వీరయ్యగారి మనవిని మన్నించి, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమివారు, 
ఈ పుస్తక ప్రకటన గురించి రు. 2000-00 (రెండువేల రూపాయలు) విరాళమును 
దయతో నొసగి ప్రోత్సహించి యున్నారు. సాహిత్య అకాడమివారికి. నా పరముగను 
శివానుభవసమితి పరముగను, హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుచున్నాను. ఈ 
విరాళమును మా మిత్రులు వచన సాహిత్యాభిమానులు శ్రీ హేరూరు రాచప్పగారి 
నివాసము (హైదరాబాదు) నందు ఒకరోజు తెలిపి, ప్రస్తుత పుస్తక ప్రకటనకు ఇంకను 
కొంత విరాళము అవసరమని నేనును శ్రీ వీరయ్యగారును ఆలోచించుచుండగా, 
మేముచేయుచున్న సాహిత్యసేవకు సంతసించి, అచ్చటనున్న కుంకుమశోభిత, సౌ 
సావిత్రమ్మగారు, (శ్రీహేరూరు రాచప్పగారి ధర్మపత్ని, మహాయోగిని మాతా 
మాణిక్యమ్మగారిచే తాము బొందిన సద్బోధ సంస్మరణార్థము, అక్కమహాదేవికి తమ 
భక్తి కానుకగా రూ. 1111-00 (వెయ్యిన్ని నూట పదకొండురూపాయలు) విరాళము 
నిచ్చెదననిరి. అదే ప్రకారము వారు తేది 23-8-81 నాడు మా ఇరువురను ఆహ్వానించి 
మృష్టాన్నభోజనము చేయించి, భూరి సంభావనతోబాటు తమ విరాళము రు. 
1111-000 నొసంగిరి. వారి ఈ జెదార్యము వలన, శరణ సాహిత్య ప్రచారమునందు 
వారికి గల శ్రద్ధ, ఉత్సాహము తెలియుచున్నది. సౌ. సావిత్రమ్మగారి ఈ యుదారము 
వలన, శరణ సాహిత్య ప్రచారము నందు పురుషులకు వెనుదీయని దానగుణముగల 
మహిళలు కూడ మనయందుగలరని తెలియుచున్నది. హేరూరు సతీమణి యొక్క 
ఈ యుదారము మాకు మరింత ఉత్తేజనము కలిగించినది. వారికి మా హార్దిక 
కృతజ్ఞతలను తెలుపుచున్నాము. 

ఈ సందర్భమున సౌ. సావిత్రమ్మగారి జీవనవిశేషములను కొన్నింటిని 
తెలుపుట నముచితమని తలంచెదను. వారు హుబ్లియందలి సామాన్య 
కుటుంబమునందు జన్మించినను, చిన్ననాటనుండియే, గురుజంగమముల ఎడల 
భక్తి గలిగి, శివాచారిణిగా పెంపొందిరి. తాండూరు నందలి సుప్రసిద్ధ సంపన్నులగు 
శ్రీ హేరూరు రాచప్పగారితో వివాహమై గృహస్థజీవనమును గడుపుచున్నపుడు; 
వారియందలి శివాచారము శివభక్తి మరింత పెరిగినది. ఒక కుమారుడుఇరువురు 
కుమార్తెలు కలుగగానే వారికి సంసార జీవనమునందు, విముఖత కలుగ 
నారంభించినది, అదే సమయమునందు యానగొందిమాణిక్యమ్మగారి యోగసాధన, 


తపస్సిద్ధి ఆప్రాంతమందు ఇంటింటి ముచ్చటగా ప్రసిద్ధిచెందియుండెను. అదివిని 
సౌ॥ సావిత్రమ్మగారు, తన భర్త, పిల్లలతో అమ్మగారి ధర్శనార్థము (1956లో 
యానగొంది వెళ్లిరి. అప్పుడు సావిత్రమ్మగారి వయస్సు 24 సంవత్సరములు మాత్రమే. 
ఆ ప్రాయమునందే వారు అమ్మగారి యందలి (బ్రహ్మతేజస్సు వలనను, అమ్మగారి 
సదుపదేశము వలనను, ప్రభావితులై మూడు రోజులుండి వచ్చెదనని పోయినవారు 
మూడు సంవత్సరముల వరకు (1956-59) అచ్చటనే ఉండిపోయిరి. ఆ 
సందర్భముననే, అమ్మగారి ఆదేశానుసారము అచ్చట ఒక సంవత్సరమువరకు, 
బసవపురాణ (శ్రవణము, “త్రిషష్టిపురాతనులపూజ” అన్నదాసోహ సమారంభము 
భారీయెత్తన జరిగినది. ఆ సమారంభమునందు వేలాది జనులు పురాణభశ్రవణము 
వలనను ప్రసాదానుభవమువలనను, పునీతులైరి. అమ్మగారి ప్రభావము నలుదిక్కుల 
వ్యాపించినది. 

ఈ నమారంభము వలన భక్తిభరితథైంన సా. సావిత్రమ్మగారు 
సంతానప్రాప్తియెన తదుపరి, వైవాహిక జీవన కర్తవ్యము నెరవేరినదని తలంచి, 
అమ్మగారి కృపాదృష్టియందే తమ మిగత జీవనమును గడుపదలచిరి. ఈ 
అభిప్రాయమును అమ్మగారు గ్రహించి “పిల్లలను కనిన తర్వాత గృహిణి బాధ్యతలు 
తరుగక పెరుగుననియు, పిల్లల ఎడలగల కర్తవ్యములను నెరవేర్చి, కొడుకుకు కోడలికి 
సంసార బాధ్యతను అప్పగించి నిశ్చింతగా నాసేవయందుండవచ్చు” ననియు సా॥ 
సావిత్రమ్మ గారికి హితమును బోధించి, ఇంటికిపొమ్మనిరి. అమ్మగారి హితవచనము 
లను కాదనలేకవారు తిరిగియింటికి వచ్చిరి. 

వారికి విజయ కుమారుడను నొక కొడుకు, గిరిజ, శాంతలను ఇద్దరు 
కూతుళ్ళు గలరు చి॥ విజయకుమారుడు సుప్రసిద్ధ తరుణ న్యాయవాది, ఉజ్జ్వల 
భవిష్యత్తుకలవారు. కుమార్తె లిద్దరును వివాహితలు. తమ తమ కుటుంబములయందు 
సదాచార సచ్చీలములతో సుఖజీవనముగడుపుచున్నారు. హేరూరు దంపతులు 
కుమారుని సంతానము వలనను, కుమార్తెల సంతానమువలనను, “తాత, అవ్వలు” 
కాగలిగిన సుఖజీవులు పరమేశ్వరుడు హేరూరు కుటుంబ వ్యక్తులకు అ స్టైశ్వర్యముల 
నొసగి; శరణసాహిత్యాభివృద్ధియందు సదా తోడుపడుచుండునటులు, హేరూరు 
దంపతులకు చిరాయురారోగ్యములను ప్రసాదించుగాకయని మా ప్రార్థన. 

ఇంతకు పూర్వము చెన్నబసవేశ్వరుని వచనముల అనువాద పుస్తకము. సమితి 
(గంథమాలయందలి షష్టమబిల్వమును ప్రకటించుటకు శివశరణి మాతృశ్రీ 


హరిమఠము వీరమ్మగారు (శ్రీకందగల్‌హరె మఠము విరూపాక్షయ్యగారి మాతృమూర్తి) 
ముందుకువచ్చి, ఆ పుస్తకమును తమ ధనసహాయముతో అచ్చువేయించి, 
ప్రోత్సహించియున్నారు. 

మాతృశ్రీ వీరమ్మగారివలె, మరియు సౌ॥ హేరూరు సావిత్రమ్మగారి వలె, 
మహిళా మణులుపురుషులతో బాటు శరణసాహిత్య ప్రచారమునందు ముందుకువచ్చి, 
ధనసహాయముతో సహకరించుచుండిన, శరణసాహిత్య ప్రచారము ఆంధ్ర 
ప్రదేశమునందు సునాయాసముగా జరుగగలదని విశ్వసించుచున్నాను. ఈ 
సందర్భమున తాండూరి యందలి మిత్రులు కొందరు కూడ మా ఈ సాహిత్య సేవకు 
సంతసించి భూరి విరాళములతో సహకరించి ప్రోత్సహించినందులకు, వారందరికిని 
మాశుభాభినందనలు (విరాళముల నొసంగిన వారి శుభనామములు వేరుగా 
(ప్రకటింపబడినవి) 

గంధమాలయందు ఏకాదశబిల్వ ప్రచురణాంతరము ఇంతవరకు సమితి 
యందు చేరిన సభ్యులపేర్లు కృతజ్ఞతలతో వేరుగా ప్రకటింపబడినవి. ఇతర సోదర 
సోదరీమణులును, సమితియందు సభ్యులుగా చేరియో, విరాళముల నొసగియో సమితి 
ఉద్దేశసాధనయందు తోడుపడుచుందురని విశ్వసించుచున్నాను. 

చివరకు ఈ పుస్తకమును మిక్కిలి చక్కగా అచ్చొత్తిచ్చిన సర్వశ్రీ నాగలక్ష్మి 
ఆర్జు ప్రింటర్స్‌వారికి నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. 


ఓం శాంతిః శాంతిః 

తేది 1-10-1981 శరణవిధేయుడు 
4-7-947 ఇసామియాబజారు ర. మ. వీరభద్రయ్య 
హైద్రాబాదు - 500027) సంచాలకులు 


10 


మున్వుడి 


a 


తపస్సంపన్నులు, మహావ్యక్తులు అయిన భారతీయ మహానుభావుల పరంపరలో 
కొందరు మహావనితలు గోచరిస్తారు. మహానుభావురాందైన ఈ వనితలు తమ 
ఆరాధ్యదైవములను గూర్చి భక్యా వేశమున గాన మొనర్చిన పాటలు, తమ 
అనుభవములను బట్టి జగద్ధిత మేర్చడునట్లు చెప్పిన సూక్తులు భారతీయ భాషా 
సారస్వతాలలో ప్రముఖ స్థాన మాక్రమించి ఉన్నవి. వారి పాటలచే, మాటలచే 
భారతీయ భాషా సారస్వతాకాశాన, అజరామరమైన స్థానమునంది, ధ్రువతారలై 
వెలుగొందెడి కొందరు మహావనితలలో తమిళదేశానికి చెందిన అవ్వయ్యార్‌, 
రాజస్థానానికి చెందిన మీరాబాయ్‌, కన్నడదేశానికి చెందిన అక్కమహాదేవి వెంటనే 
మనస్సునకు స్ఫురిస్తారు. 

అక్కమహాదేవి కన్నడ సారస్వత చరిత్రలో క్రీ.శ. 1150 ప్రాంతంనుండి క్రీ.శ. 
1400 వరకు విస్తరించివున్న బసవనయుగానికి చెందినది. విశిష్టమైన వ్యక్తిత్వంగల 
బసవన ప్రచారంతో వీరశైవం కన్నడదేశంలో అత్యున్నతస్థితినందింది. బసవన యొక్క 
అతని అనుయాయుల యొక్క బోధనలు నాటిసాంఘిక విధానానికొక నూతన 
రూపకల్పన, దృక్పథము సంతరించినాయి; ధార్మిక సాంఘిక విప్లవానికి దారితీసినాయి; 
కన్నడదేశంలో కొంతవరకు ఆంధ్రదేశంలో, ఈ ధార్మిక సాంఘిక వివ్లవప్రభావము 
మౌలికము, శాశ్వతము, చారిత్రకము అయిన మార్పులను తీసుకవచ్చినది. 

మతపరంగా బసవని వీరశైవ సంప్రదాయానికి చెందినది అక్కమహాదేవి. 
అక్కమహాదేవి “వచనములు” కన్నడ సారస్వతంలో సుప్రసిద్ధములు. “వచనా”లను 
రచించిన స్త్రీలలో ఈమె అగ్రగణ్యురాలు “వచన” మనేది ఒక సాహిత్య (ప్రక్రియ. 
అటుగద్యము ఇటు పద్యముగాని భావ, గీతాలను “వచనా” లని పిలిచినారు. తెలుగులో 
కృష్ణమాచార్యుని “సింహ గిరి వచనములు” సుప్రసిద్ధములు కన్నడభాషలో ఆత్మభక్తి 
నివేదన కోసం, సామాజిక అన్యాయాల ఖండన కోసం శివకవులు సాధనంగా 
ఉపయోగించుకొన్న నూత్న సాహిత్య ప్రక్రియ వచనం. బసవనియుగంలోనే “వచనా” 
లను రచించిన మరొక మహిళ ముక్తాయమ్మ. సాంఘిక కట్టు బాట్లను అధిగమించి, 


11 


దిగంబరియై తన ఆరాధ్యదైవమైన శ్రీశైల చెన్నమల్లికార్డునునితో భావైక్యం చెందిన 
అక్కమహాదేవి, ఇట్లే సాంఘిక మర్యాదలను అధిగమించి తన ఆరాధ్యదైవమైన 
నందనందనునితో భావైక్యం చెందిన మీరాబాయిని స్మరణకు తెస్తుంది. 

అక్కమహాదేవి “వచనా” లలో సమాజ విమర్శకంటె ఆత్మ విశ్లేషణ, విమర్శ 
ఎక్కువ కనిపిస్తుంది. వేదన, నివేదన ఆమె కవిత్వంలోని ప్రధాన గుణాలని చెప్పవచ్చు. 
ప్రతి “వచనం” ఆమె అంత రంగంలోనుంచి పొంగి పొరలిన భావపయోధార. 
చిన్నతనంనుంచి తాను భర్తగా భావించుకొన్న శ్రీశైల చెన్నమల్లికార్డునుడే ఆమె 
వచనాలతో మకుటంగా వెలిసినాడు. 

కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధమైన అక్కమహాదేవి “వచనా”లకు ఈ [గ్రంథంలో 
రేకళిగె మఠం వీరయ్యగారు చక్కని తెలుగు అనువాదం చేసినారు. వీరి అనువాదం 
తెలుగునుడికారపు సొంపుతో మనోహరంగా ఉన్నది. వీరయ్యగారు అక్కమహాదేవి 
జీవిత విశేషాలను గూర్చి నాటికాల పరిస్థితులను గూర్చి విమర్శనాత్మకమైన 
ఉపోద్దాతాన్ని రచించినారు వివిధ భాషా సారస్వతముల మధ్య సేతువులని చెప్పదగ్గ 
ఇట్టి అనువాదాలు మిక్కిలి వాంఛనీయములు. ఆంధ్రులందరు ఈ [గ్రంథమును చదివి 
అనందింపవలెనని కోరుచున్నాను. 


నెల్లూరు - 3 బెజవాడ గోపాలరెడ్డి 


16-2-82 
ఆం.ప్ర. సాహిత్య అకాడమి అధ్యక్షులు 


12 


శివాయనమః 


అనువాదకుని విజ్ఞాపన 


మహిళా శివ శవశరణులలో అగ్రగణ్యులగు, అక్కమహాదేవి గురించి, 
ప్రాచీనకవులు రచించిన కన్నడ తెలుగు కావ్యగ్రంథముల యందు ఆమె ప్రశంస 
యొనర్చియున్నారు. ఆకృతులను, ఆమెవచనములను, ఆధారముగాగొని కొందరు 
ఆధునిక రచయితలు ఆమె చరిత్రను చిత్రించు ప్రయత్నమును చేసియున్నారు. 
అట్టివారిలో నొకరగు శివశ్రీ మా. నం. నంజప్పగారు (బెంగుళూరు) వ్రాసిన “తత్త్వజ్ఞ 
శిఖామణి అక్కమహాదేవి” ఆమె చరిత్రను దెలుపు చక్కని పుస్తకము. అక్కమహాదేవి 
వివాహ విషయమునందు అభిప్రాయ భేదమున్నందున, ఆ విషయము తప్ప 
అక్కమహాదేవి గురించి ఇతర విషయములను తెలుసుకొనుటకు ఆ పుస్తకము మిక్కిలి 
ఉపకరించును. శ్రీసంజప్పగారు తమ అభిప్రాయమును బలపరుచుటకు తెలిపిన 
కారణములకు నాపరిచయవ్యాసమునందు సమాధానములు తెలుపు ప్రయత్నము 
చేసియున్నాను. ఆ పుస్తకమును శ్రీమతి పురాణం గిరిజమ్మగారు అనువదించి, మహాదేవి 
చరిత్రను తెలుసుకొను తెలుగువారికి ఉపకారమొనర్చియున్నారు. ఆ పుస్తకము 
శివానుభవ గ్రంథమాలయందు తృతీయ బిల్వముగా ప్రకటింపబడినది. (గంథమాల 
పాఠకులకు విదితమే! 

పూజ్యులు లింగానందస్వాములవారు (బెంగుళూరు) “అక్క్మనప్రవచన” 
మనుపేరుతో అక్కమహాదేవి గురించి వారు చేసిన ప్రవచనములను సమగ్ర 
(గంథరూపమున ప్రకటించియున్నారు. అందు ఆమె వచనముల తోడనే ఆమె చరిత్రను 
తెలుపు ప్రయత్నము నొసరించియున్నారు. ప్రవచనములందు వారు తెలిసిన సమాజ 
సంస్మరణలకవసరమగువిషయములను గూడ చేర్చియున్నారు. అందు అక్కమహాదేవి 
వచనములనేగాక విషయ ప్రతిపాదన కవసరమగు, ఇతర శివశరణుల 


13 


వచనములనుగూడ చేర్చియున్నారు. అక్కమహాదేవి గురించిగాని, వీరశైవధర్మమును 
గురించిగాని, తెలుసుకొనువారికి ఆ గ్రంథము మిక్కిలి ఉపయుక్తముగా నుండును. 
ఈ దిశయందు పూజ్యులుస్వాములవారి రచన మిక్కిలి స్తుతింప దగినది. 

ఈ సందర్భమున ప్రియమిత్రులు డా॥ సిద్ధయ్యపురాణికగారు కర్ణాటక 
భాషయందు రచించిన “శరణ చరితామృతము”. ప్రశంసనీయము. అందు వారు 
అనేక పురాతన, నూతన శివశరణుల చరిత్రలతో బాటు అక్కమహాదేవి చరిత్రనుగూడ 
తెలిపియున్నారు. శరణులు తమ తమ వచనములందు తెలిపిన తత్త్వజ్ఞానమును 
వివరముగా తెలిపియున్నారు. వారు గొప్ప మేధావులు. శరణసాహిత్య వేత్తలు. 
అనేకగ్రంథముల నవలోకించి అత్యంత పరిశ్రమతో వారు వ్రాసిన ఆగ్రంథము, 
శరణుల తత్త్వమును, అనుభవజ్ఞానమును తెలుసుకొనువారికి మిక్కిలి వుపకరించును. 
పురాతనకవి పండితుల సాహిత్యగ్రంథముల నధ్యయనము చేయునోపిక లేనివారికి, 
వారి గ్రంథము శరణ్యమనవచ్చును. శరణుల చరిత్రలయందలి వివాదాస్పదములగు 
విషయములందు వారుసాధ్యమగునంతవరకు సామంజస్యమును కలిగించు నిష్పక్షమగు 
ప్రయత్నము చేసియున్నారు. ఇది వారిగ్రంథమందలి విశేషము. 

శివశరణుల వచనములయందలి ఘనతనుమచ్చునకైనను, ఆంధ్రసోదరులకు 
అందజేయదలంచి, బసవేశ్వరుని కొన్ని వచనములను చెన్న బసవేశ్వరుని కాన్ని 
వచనములకు నే నొనరించిన అనువాదపుస్తకములు శివానుభవ గ్రంథమాలయందు 
ప్రకటింపబడినవి. అటులనే అక్కమహాదేవి కొన్ని వచనములకు లింగైక్యులు 
అక్కులయ్య దీక్షితులు అనువదించిన పుస్తకమును సర్వశ్రీ మా.నం. శివప్ప 
సహోదరులు (బెంగుళూరు) 1946లో ప్రకటించియున్నారు. శ్రీయుతులు కలుగోడు 
అశ్వత్థరావుగారు అక్కమహాదేవి “యోగాంగత్రివిధి” అను త్రిపదిని, ఆమె కొన్ని 
వచనములను అనువదించియున్నారు. ఆ పుస్తకమును, లింగైక్యులు బి.జూగప్పగారి 
సంపాదకత్వమున 1971 నందు ప్రకటింపబడినది. ఐనను అక్కమహాదేవి 
వచనములందలి షట్‌స్టల సిద్ధాంతమును సమగ్రముగా తెలుప వలయునను తలంపుతో 
ఆమె అన్ని వచనములను అనువదించుటకు ప్రయత్నించి, నా ఈ కించిత్‌ సేవను, 
మహాతవస్విని, వీరవిరాగిణి, సాహిత్యనిధి, అక్కమహాదేవి పాదములకు భక్తితో 
సమర్పించుచున్నాను. 


14 


కర్ణాటక విశ్వవిద్యాలయము (ధార్వాడ) నుండి డా॥ ఆర్‌.సి. హిరెమఠ (నివృత్త 
వైస్‌చాన్సలర్‌) గారి సంపాదకత్వమున వెలువడిన, “మహాదేవి అక్క్మన వచనగళు” 
అను పుస్తకము నాధారముగాగొని అందలి ఆమె వచనములను అనువదించితిని. 
కన్నడ వచనములకు అధికృత అనువాదమును జేయునంతటి అర్హత నాకు లేకున్నను 
“శివశరణుల యందు భక్తి, వచనసాహిత్య ప్రచారమునందు ఆసక్తి” యున్నందున 
ఈ పనికి బూనుకొను సాహస మొనరించితిని. ఆమె వచనములందలి భావమును 
నేను తెలుగునందుస్థూలముగా అర్థము చేసుకొనినటుల అనువదించి యున్నాను. 
నా యనువాదమునందు అర్థవ్యత్యాసముగాని, భావవ్యత్యాసముగాని ఉందుట 
సహజము. ప్రాజ్ఞులు, అనుభావులు దయతో నాలోపదోషములను తెలిపిన కృతజ్ఞతతో 
ముందుకు సవరించుకొనియెద. 

అక్కమహాదేవి జీవితవిశేషములను ఇదమిత్స్ధమని తెలుపుటకు చాలినన్ని 
చారిత్రికాధారములు గానరావు. అందుకు ఆమె జీవిత విశేషములందు 
భిన్నాఖిప్రాయము లేర్పడినవి. అందు ఆమె వివాహవిషయము ముఖ్యము 
గౌ. డా॥ ఆర్‌.సి.హిరమఠగారి సంపాదకత్వమున వెలువడిన పుస్తకమునకు వారు 
వ్రాసిన ప్రప్తావనయందు వారు కనబరిచిన అభిప్రాయము సమంజసముగా నున్నట్లు 
తోచినది పూజ్యులు లింగానంద స్వాములవారు “అక్క ప్రవచన” మందు ఆమెజీవన 
చరిత్రయందలి ముఖ్య ఘట్టముల గురించి, తెలిపిన అభిప్రాయము మరియు 
డా॥ సిద్ధయ్యపురాణిక గారు “శరణచరితామృత” మందు అక్క మహాదేవి వివాహ 
విషయము గురించి, తెలిపిన అభిప్రాయము గౌ. డా॥ హిరెమఠగారి అభి ప్రాయముతో 
దాదాపు ఏకీభవించినట్లు తోచినది. వారందరి అభిప్రాయములను ఆమె వచనములను 
ఆధారముగాగొని, “అక్కమహాదేవి గురించి, యను నా పరిచయవ్యాస మునందు 
ఆమె జీవితమందలి సన్నివేశమును తెలుపు ప్రయత్నమును జేసితిని. నా 
ప్రయత్నమునందు నే ననుసరించిన అన్ని గ్రంథముల రచయితలకును ప్రకాశకులకును 
నా సవినయ కృతజ్ఞతలనుతెలుపుచున్నాను. 

కదళీవనమును మరియు అక్కమహాదేవి బిలమును కనుగొనుటకు సిరిగెర 
శివానుభవ ప్రవాస సమితి (అజ్జన బళగము) వారు పరమపూజ్యులు తరళబాళు 
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శివకుమార శివాచార్య మహాస్వాములవారి నేతృత్వమున శ్రీశైల 
క్షేత్రారణ్యమునందు పరిశోధించి, తమ పరిశోధన ఫలితాంశములను “వరిది” 


15 


రూపమున ప్రకటించి యాత్రికులకు మహోపకార మొనర్చియున్నారు. నా పరిచయ 
వ్యాసమునందు, కదళీవనము సంశోధనము, అను శీర్షిక క్రింద నేను వివరించిన 
వివరములకు ఆ వరిదిని ఆధారముగా గొనినందు నకును, ఆ సందర్భమున వారు 
తీసిన వివిధ దృశ్యముల ఛాయాచిత్రములను దయతో పంపినందుకును పరమపూజ్య 
తరళబాళు జగద్దురువువారి సన్నిధియందు నా సాష్టాంగ ప్రణామములను విన్నవించు 
చున్నాను. మరియు ప్రవాససమితి (అణ్జనబలగము, వారికి కృతజ్ఞతా పూర్వక శరణుల 
తెలుపుచున్నాను. 

ఈ పుస్తక ప్రకటన గురించి ఆర్థిక సహాయమును గోరుచు నేను చేసిన 
మనవిని మన్నించి, ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమి వారుదయతో రెండువేల 
రూపాయల విరాళమునొసగి నన్ను మా శివానుభవ సమితిని ప్రోత్సహించినందున 
సాహిత్య అకాడమి వారికిని మరియు అకాడమి అధికారవర్గమువారికిని, నా 
పరముగను. మా శివానుభవసమితి పరముగను కృతజ్ఞతా పూర్వక. వందనములను 
విన్నవించు చున్నాను. ముందుకును వచన సాహిత్య ప్రచారమునందు వారు మా 
సమితికి తోడు పడుచుందురని విశ్వసించుచున్నాను. అకాడమివారి ఈ భూరి విరాళము 
వలన, (ప్రభావితులై ఇతర దాతలును, ఉదారముతో విరాళములనొసంగి 
తోడుపడినందున. ఈ [గ్రంథమును ప్రకటించుట సుసాధ్యముకాగలిగిన దనిన 
సత్యదూరముగాదు. 

ఈ పుస్తకము కొంత పెద్దదైనను శివానుభవ సమితివారు శ్రమ వహించి 
తమ [గ్రంథమాలయందు ద్వాదశ బిల్వముగా ప్రకటించి ప్రోత్సహించినందున, వారికి 
నా హృదయ పూర్వక శరణుల తెలుపుచున్నాను. 

పూజ్యమూర్తి రేకళిగ మఠం సిద్ధయ్యగారు, వారిమేనల్లుడు (మత్‌ పితృమూర్తి) 
బసవయ్యగారి, తండ్రి శివైక్యమొందిన తదుపరి, వారిని తమ వద్దనుంచుకొని పెంచి 
ప్రబుద్ధులనొనరించి యుండిరి. సిద్ధయ్యగారు సంతానములేనందున, నన్ను 
దత్తపుత్రునిగా స్వీకరించి, పోషించి వివాహమొనర్చిరి. కాని నా దురదృష్టవశాత్తున 
వారును అచిరకాలముననే శివైక్యమైరి. తమ జీవిత కాలమునందు, వారు 
ఆచరించుచుండిన ఆచార నియమముల గుర్తుకొంతయున్నందున, నాకును 
గురుజంగమముల యెడల భక్తి, బసవాది శివశరణుల యెడల శ్రద్ధ అలవడినది. 


16 


వారి పోషణయందు నాకు కలిగిన సంస్మారపరిణామమే. నన్ను వచన సాహిత్యాను 
వాదమునకు ప్రోత్సహించుచున్నది. సాహిత్య రూపమున నేజేయుచున్న ఈ 
శరణసేవయే పరవాసమందున్న నాకు, మనశ్శాంతిని కలుగజేయుచున్నది. ఆ 
పరిణామ సంస్మరణ చిహ్నముగా, వారి చిత్రములను ఈ పుస్తకమునందు చేర్చి, 
వారికి నాశ్రద్దాంజలిని, భక్యంజలిని తెలిపి యున్నాను. ఇది మా స్వంత విషయమైనను, 
శివానుభవసమితి ప్రచురణ యందు మావారి చిత్రములను చేర్చుటకు అంగీకరించి 
నందులకు సమితి సంచాలకులకు నా కృతజ్ఞతా పూర్వక శరణులను తెలుపుచున్నాను. 

చివరకు ఈ పుస్తకమును అచ్చువేసిన సర్వశ్రీనాగలక్ష్మి ఆర్జు ప్రింటర్సు వారి 
సహకారమును స్మరించకుండిన నావిజ్ఞాపన అసంపూర్ణముగా నుండును ముఖ్యముగా 
(ప్రెస్సు యజమానులు శివశ్రీ నండూరు చిదంబరరావుగారు నా వ్రాతప్రతి సవరణలతో 
కొంతచిక్కుగానున్నను, శ్రద్ధతో ప్రూఫులను సరిదిద్ది చక్కగా, అచ్చువేసి ఇచ్చినందుకు 
వారికిని వారికర్మచారులకును నా కృతజ్ఞతలను తెలుపుచున్నాను. 


దుర్మతి - భాద్రపద, శరణ చరణ ధూళి 
శుద్ధ 10 బుధవారము రేకళిగె మఠం వీరయ్య 


17 


అబివాదనము 


వీరయోగిని అక్కమహాదేవి చరిత్రను మొదట తెలుగులో తెల్పిన మహాకవి 
పిడుపర్తి సోమనాథుడు. ఇతడు క్రీశ. 1550 ప్రాంతము వాడు.చామరసను కన్నడకవి 
25 సద్దతుల ప్రభులింగలీల యను అల్లమ ప్రభుని చరిత్రమును వ్రాయగా సోమనాథుడు 
పంచమాశ్వాసపరిమితముగా నా కన్నడకావ్యమును తెలుగులోనికి ద్విపద రూపమున 
తెచ్చినాడు. * అందు అక్కమహాదేవి పార్వతీదేవి స్వాత్విక కళగా భూతలమున 
నవతరించినదని శివుడు పార్వతికి తెల్పు సందర్భమున వివరింపపడెను. 


కణకుంఠుభామిని కళ గాన బడగ 
తెజవ కిడిరి మహాదేవి యన్సేరు” (పుట 70). 


మహాదేవి యనగా పార్వతి. వేరొకచోట ఈ మహాదేవి యను సమాసమును 
పిడుపర్తి సోమనాథుడు కథాసందర్భమున కనుకూలముగా కౌశికుడనెడి జైనరాజు 
దేవుల (రాణుల) కగ్రదేవిగా సమన్వయము చేసి యున్నాడు. 


అంగ, కళింగ, వంగా వంతి, మగధ 

బంగాళ చోళ భూపాల పుత్రికలు 

దేవులు రాజుకు దేవులకగ్ర 

దేవివీవగు మహాదేవి నామంబు 
సార్థంబుగాగనీసకల సంపదలును (పుట77) 


'ప్రభులింగలీల, పిడుపర్తి సోమనాధుడు. పరిష్కర్త శివశ్రీ బండారు తమ్మయ, ప్రకాశకురాలు 
శ్రీమతి చుక్కాకోటి వీరభద్రమ్మ, వల్లూరిపాలెం. ముద్రణ శ్రీపతి ముద్రణాలయము, కాకినాడ, 
1963. 

అక్కమహాదేవి చరిత్రమును బాలపాపాంబ యను కవయిత్రి యక్షగానముగా కూర్చినది. 
దీనికి “అక్కమహాదేవి బోధోల్లాసము” అను మరియొక పేరుకలదు. బాలపాపాంబ అష్టయోగాది 
విద్యాప్రవీణుడగు వీరవసంత వసుమతీశునకు ప్రథమపుత్రిక. ఈమె (గ్రంథాంతమున 
మంగళహారతులను గూడా వ్రాసినది. వివరములకు చూడుడు “విస్మృత కవయిత్రి బాలపాపాంబ” 
ఆంధ్రమహిళ. అక్టోబరు 1954 వ్యాసకర్త నిడదవోలు వేంకటరావు. 


18 


కౌశికుడు అక్క్మమహాదేవిచే నాకర్షితుడై తన కొలవులోని హెగ్గడి కత్తెలను 
మహాదేవి తలిదండ్రుల నివాసమునకంపి అక్కమవాదేవిని తనకు నిమ్మని 
కోరవలసినదని వారికి ఆజ్ఞాపించెను. దీనిని బట్టి అక్కమహాదేవి పార్వతీదేవి సాత్త్విక 
కళగా భూలోకమున నవతరించినదని, మహాదేవుని భార్య పార్వతినామమునే 
“మహాదేవి” గా ప్రఖ్యాతి చెందినదని స్పష్టము. 

ఈమె కర్ణాటకములోని “ఉడుతడి” గ్రామమునకు చెందినదని పిడుపర్తికవి 
చెప్పుటయే కాక అతనికి 200 సంవత్సరముల ముందున్న పాల్కురికి సోమనాథుడు 
“ఉడుతడి మహాదేవి” యని పండితారాధ్య చరిత్ర మహిమ ప్రకరణములో (పుట 
1939 ఎడిషన్‌) పేర్కొని నాడు. ఉడుతడి శివమొగ్గ (షిమోగా) జిల్లాయందలి బల్లిగామ 
పవిత్ర స్థలమునకు నాలుగైదు మైళ్ళ దూరమున నున్నది. 

ఉడుతడిని 12వ శతాబ్ది కాలమున కౌశికుడను జైనుడు గ్రామాధికారిగా 
పాలించుచుండెను. కవులాతనిని మహారాజుగా చిత్రించియున్నారు. అదేకాలమున 
కర్ణాటక కల్యాణ నగరమున బసవేశ్వరుని వీరశైవ శరణుల ధార్మిక బోధనలతో 
మారుమోగు చుండెడిది. చెన్నబసవన్న మడివాలు మాచయ్య సిద్ధరామయ్య, తెలుగు 
జొమ్మయ మొదలగు అనన్య వీరశైవ భక్తాగ్రేసరులు బసవని మాహాత్యమును 
కొనియాడుచుండెడివారు. శూన్యవాద సిద్ధమహావురుషుడు గుహేశలింగ 
అపరావతారుడు, నిరంతర యోగవంతుడు, వేదాంతవేద్యుండయిన అల్లమప్రభువు 
కల్యాణమున కొచ్చి బసవేశు మహిమల కొనియాడి శూన్య సింహాసనమధిష్టించెను. 

జైనుడయిన కౌశికుడు ఆజన్మవీరశైవాచారసరణి జీవించు మహాదేవిని చూచి 
ఆమెను వివాహమాడ సంకల్పించెను. భవులతో పొత్తు పరమ పాతకముగావున 
మహాదేవి కౌశికుని వివాహమాడుటకు నిచ్చగించలేదు. 

కౌశికుడంపిన హెగ్గడి కత్తెల రాయబారపు వాక్యములువిని, రాజుకోర్మెను 
తిరస్మరించినచో తన తలిదండ్రులకు ప్రమాదమొచ్చునని వెరగుపడి, మనసులోనొక 
వ్యూహమును పన్ని కౌశికుని తనయింటికి తోడి తెమ్మని వారితో చెప్పగా వారు 
బిరాన నేగి యారాజును మహాదేవి ముందు బెట్టిరి. తనకోరిక చెల్లించెదనని మాటపట్ట 
ఇచ్చినచో అన్నియు సమకూరుననియు, ఆమాటతప్పినవాడు తాను అంతఃపురమును 
విడిచి పోవుదుననియు కౌశికునితో మహాదేవి చెప్పగా నాతడు వల్లెయని “మచ్చిక 
వలపించి మరికాని కూడనని” వాగ్దాన మొనర్చెను. అంత మహాదేవి కౌశికుని 


19 


ముందుగా ననిపి పిదప తాను కౌశికుని యాగారమునకు బయలు వెడలెను. 
అట్లువచ్చిన మహాదేవికి అంతఃపురకాంతలు రాణివలె గౌరవమర్యాదలు జరిపి 
శృంగారవతిగాజేసిరి. శృంగారవతియైన మహాదేవికి కౌశికుడు కబురంపగా 
నామెవచ్చినది. కామాతురుడైన రాజు “రా మహాదేవి! చేరగశయ్యమీదికి” అని ఆమెను 
బట్టవచ్చెను. వెంటనే మహాదేవి తనకిచ్చినమాట చెల్లింపవలెనని చెప్పి, తనవలె శివభక్తి 
నడివి ఏలుకొమ్మని కోరెను. కౌశికుడద్దానికి నిరాకరించెను. మవాోదేవి 
భూషణాంబరములు దిగవిడిచి “అలకలుచీరగా నంగంబు గప్పి (ప్ర.లీ.పుట 80) 
“కరమున లింగంబు గట్టిగా పట్టి” వెడలిపోయెను. 

ఈ విధముగా నిష్మల్మషశీలముతో, దృఢశివభక్తితో మహాదేవి వెడలిపోగా, 
ఆమెకు వివాహమయ్యెననియు, ఆమె యొంటిపై నున్న చీరనుకౌశికుడు 
లాగుకొనెననియు అక్కమహాదేవి రగళియందు హరిహరుడు వ్రాసెను. ఇది 
అసమంజసమని ప్రస్తుత అనువాదకులు శ్రీ వీరయ్యగారు తిరుగులేని ఉపయుక్తులతో 
ఖండించి అక్కమహాదేవి అవివాహితయని, వీరయోగినియని, నిరూపించియున్నారు. 
భక్తపరవశలై పరమాత్మునే తమ సర్వస్వముగా నమ్మిన మీరాబాయి మొదలయినవారి 
సచ్చరిత్రలను శ్రీ వీరయ్యగారు జోడించి హరిహరుడాపాదించిన అపకీర్తి పంకిలమును 
క్షాళనమొనర్చిరి. 

ఇందుకొక ప్రబల నిదర్శనము గలదు. ఇది శివ శ్రీ వీరయ్య గారి వాదములను 
మరింత పరిపుష్ట మొనర్చును. కౌశికుని విడనాడి విరాగిణియై వెడలిపోవుచున్న 
మహాదేవిని తలిదండ్రులు చూచి ఆమెతో నిట్లనిరి. 


నల్లవో! మహాదేవి! నలినాయ తాక్షి 

సున్నిత వైరాగ్యసంపద మెజసి 

కన్నెర్మ మింతయు గడమ కాకుండ 

మావంశమున బుట్టి మలహరు భర్త 

గావించుకొనగ భాగ్యము కాదె మాకు॥ (ప్ర.లీ.వు. 81) 


దీనినిబట్టి రాజాంతఃపురమునుండి బయటికి వచ్చిన అక్కమహాదేవి శీలము 
స్వచ్చమై పవిత్రమై బల్పారినదని, ఈ సందర్భమున శ్రీ వీరయ్యగారు వ్రాసిన 
వాక్యములు పరమ ప్రామాణికములని చెప్పవచ్చును. పాల్కురికి సోమనాథుడు 


20 


పండితారాధ్యచరిత్ర యందలి గురుభక్తాండారి కథలో అక్కమహాదేవి పురుష 
విరక్తియనియే వ్రాసినారు. 
“తన్ను 
గా దేవి నిది యాదిగా మగవారి 
నాడట బిల్వనేనని బాసపల్ము 
తక్కుము నీ విప్పుడతి మహాదేవి 
యక్కబోలెను విషయ (బ్రాంతులొండె” 


అని పురాతన ప్రకరణమున స్పష్ట పరిచియే యున్నాడు. 


జ జ 


అక్కమహాదేవి “దిగంబర” యయ్యెనని వాడుకలోనున్నది. ఆ దిగంబరత్వము 
ఆమె నగ్న మూర్తిగా యయ్యెనేమోయని కొందరి తలపులోనుండవచ్చును. అది సరియైన 
దృక్పథము గాదు. ఆమెకు నిడిపాటి కురులు కలవు. కురులతోనే దేహమంతయు 
కప్పుకొనినది. కావునప్రభు లింగ లీలలో, “అలకలు చీరగా సంగంబుగప్పి” (పుట 
80) అని వ్రాయబడియున్నది. 

అల్లమప్రభుని యాజ్ఞచే నామె కల్యాణనగరమునుండి శ్రీశైల క్షేత్రమందలి 
కదళీ వనమునకరుదెంచినది. ఆమె శ్రీశైలమునకు వచ్చుటకు ముందో, లేదా ఆమె 
అచ్చట నివసించు కాలముననో ఆంధ్రదేశములోని కొన్ని క్షేతములను దర్శించినట్లు 
ఈ క్రింది వచనము తెల్పుచున్నది. 


“పృథ్విని గెలిచిన ఏలేశ్వరుని గంటి 

భావభ్రల గెలిచిన (బ్రహ్మేశ్వరుని గంటి 

నత్వ రజస్తమ త్రిగుణముల 

గెలిచిన త్రిపురాంతకుని గంటి 

అంతరంగమందలి ఆత్మజ్ఞానమువలన 

జ్యోతి సిద్ధయ్యను గంటి” 

ఇందు ఏలేశ్వరము కృష్ణానదీతీరమున నున్నది. ఇది ఇక్ష్వాకుల కాలమునుండి 
ప్రసిద్ధినొందిన పుణ్యక్షేత్రము. బ్రహ్మేశ్వరుడనగా మహబూబ్‌నగర మండలములోని 


21 


అలంపురమున వెలసిన బ్రహ్మేశ్వర లింగము. ఇక్కడ నవబ్రహ్మల ఆలయములు 
గలవు. త్రిపురాంతకము కర్నూలు జిల్లాలోని శెవక్షేత్రము. శ్రీశైలమునకు తూర్పువాకిలి. 
జ్యోతిసిద్ధయ్య కడప జిల్లాయందలి సిద్ధవట జ్యోతి నాథుడు. 

అనువాదము : 


శ్రీవీరయ్యగారికి ముందు లింగైక్యులు శ్రీ అక్కులయ్య దీక్షితులు శ్రీకలుగోడు 
అశ్వద్ధ రావుగారును నాంధ్రీకరించిరి. పై అనువాదములు ప్రసిద్ధములయినవే గాని 
అవి సంపూర్ణాను వాదములుకావు. శ్రీ వీరయ్య గారిదే మొదటి సంపూర్ణాను వాదమని 
చెప్పవచ్చును. 

అనువాదమొక్కొక్క పట్టునమూల[గ్రంథమేమో యున్నట్లు దలపించును. ఈ 
క్రిందివచనములు దయచేసి పరికింపుడు. 


“చదువ చదువ వేదములు వాదములు దెచ్చె, 

వినగ వినగ శాస్త్రములు సందేహమును దెచ్చె, 

తెలిసె తెలిసె నని ఆగమము సగమై పోయె, 

పూరించితి పూరించితి నని పురాణము, 

పూర్వము దారికే పోయె, 

నేనెక్కడ, తానెక్కడ, 

బ్రహ్మ శూన్యము చెన్న మల్లికార్డునా (155 వచన) 


వేదశాస్తాగమ పురాణము లెల్లను 

వర్లను దంచిన నూక తౌడు గనుడోయి, 
వీనిని మరల దంచుటెందులకు? 
చెరుగుటెందులకు? 

అటు ఇటు పారుమనసును నిలపగలిగిన 
అంత బట్టబయలు చెన్న మల్లికార్డునా! 


శ్రీ రేకళలిగ మఠం వీరయ్యగారు శుద్దాంతః కరణతో పని చేయువారు. 
వృద్దులయ్యును వారికి జరాభారమనునది లేదు. శివశరణులను గూర్చి తెలుగువారికి 


22 


తెలుపుటయందు వారు దృథఢవ్రతులై యున్నారు. వారనేక శైవ [గ్రంథములను 
హైదరాబాదు శివానుభవ గ్రంథమాల ద్వారా ప్రచురించి యున్నారు. 

వారి శైలి తెలుగున నిండుదనము సంపాదించు కున్నది. ఏ యే తావులనెట్లు 
వ్రాసినచో రంజకముగా నుండునో వారికి బాగుగా తెలియును. శ్రీ వీరయ్యగారి 
వచనానువాదము ప్రసన్నముగా, మూల విధేయముగా, నున్నది. లోగడ వెలసిన 
అనువాదముల కంటె మేల్తరముగా నున్నదనుటలో సందేహములేదు. శివాను గ్రహమున 
వారి కృషినిరంతరము కొనసాగుగాక? 


ఇతి శివమ్‌ 
సంక్రాంతి పరిశోధన పరమేశ్వర 
14-1-82 కళాప్రపూర్ణ 
1-2-1137/5 నిడుదవోలు వెంకటరావు 


న్యూ నల్లకుంట 
హైదరాబాదు - 44 


23 


అభిప్రాయములు 


Dr. B. Rama Raju University College of Arts 
Professor Osmania University 
Department of Telugu Hyderabad. 


కన్నడ సాహిత్యక్షేత్రమున భక్తితరువులకు జ్ఞానఫలములు పుష్కలముగా 
పండినవి. వానిని వచనములందురు. ఆపంటనంత సమృద్ధిగా పండించినవారు 
శివశరణులను మహాభక్తులు. వారిలో కారణజన్ములు బసవేశ్వరుడు, చెన్నబసవేశ్వరుడు, 
అల్లమ ప్రభువు, అక్కమహాదేవి మొదలగు మహానుభావులు, ఆ వచనఫలముల పరిమళ 
మాధుర్యములకు పరమశివునికే నోరూరినది. శివార్పితమైన తతసాదము నారగించిన 
కన్నడిగులు అమృతాంధసులు. ఆ యమృతమిప్పుడిప్పుడే పొరుగున నున్న తెలుగు 
వారికి గూడా లభించుచున్నది. ఇది తెలుగు కన్నడభాషల సౌందర్యమునకు ఫలితము. 
డాక్టరు బాదాలరామయ్యగారి మూలముగా బసవేశ్వరుని వచనములు 
తెలుగువారికందినవి. ఇప్పుడు రేకళిగె మఠం వీరయ్యగారు అక్కమహాదేవి 
వచనములననువదించి మనకృతజ్ఞతకు పాత్రులైనారు. 

అక్కమహాదేవి కన్నడిగుల ఆడుబిడ్డ; తెలుగు వారికోడలు. కన్నడ దేశమందలి 
శివమొగ్గ జిల్లాలోని ఉడుతడి ఆమె పుట్టినిల్లు. ఆంధ్రదేశమందలి కందనోలు 
మండలము శ్రీశైల కదళీవనము ఆమె మెట్టినిల్లు. సుమతీ నిర్మలు లామెను గన్న 
పుణ్యాత్ములు; చెన్నమల్లికార్డునదేవుడు ఆమెను లోగొన్న యనాథనాథుదు. శతాబ్దములు 
కడచినను ఆమెకాపురమిల్లు కదళీవన మీనాటికి పచ్చపచ్చగా కళకళ లాడుచుండుట 
శ్రీశైల ప్రాంతారణ్య భూములలోని భక్తిచేవ. ఉత్తరభారతమున గిరిధరనాగరుని 
ప్రేమించి దివ్యగీతము లాలపించి యాతనిలో లీనమైపోయిన మీరాబాయివలెనే, చెన్న 
మల్లికార్జునుని యందు రక్తికలిగి, రక్తిని భక్తిగా, భక్తిని భావముగా, భావమును 


24 


మహాభావముగా మలచుకొని, ఆ పరమశివు ననుభావుని జేసికొని ఆయనలో 
లీనమైపోయి కడకు శివునియాభరణముగా మిగిలిపోయిన అక్కమహాదేవి చరిత్ర 
మద్బుతము. ఆమెయనుభవ కవిత్వమంతకంటే నద్భుతము. పరిమళముసెడని, 
పరువముదప్పని, జగదేకమనో హరమైన అక్కమహాదేవి యను భావ ప్రసూనములను 
తెలుగు విరిసరము గాకూర్చుటే గాక వీరయ్యగారు తమ పీఠికలో ఆయమ్మ పుట్టువు 
మొదలు కదలీవనములో శివైక్యమైన పర్యంతము సమస్తవిషయములతో చక్కని చారిత్రిక 
భూమిక సంతరించినారు. 

అక్కమహాదేవి జీవితమారాధ్యమై, శీలమాదర్శమై, ఉపదేశము మంత్రమై, 
రక్తిసిగపూవై, భక్తిసందె దీపమై, వచనము నిర్వచనమై, తెలుగిండ్లు మనవలెననికోరుచు, 
తెలుగువారికి యమృతము నామెతవెట్టిన వీరయ్యగారి నభినందించుచున్నాను. 


బి. రామరాజు 
29-1-1982 


25 


ఆవాహన 


కవిత్వానికి ఆయువు పట్టు ఆవేశం. ఎద కదిలిన భావావేశం కవిత్వీకరించబడి 
ఎన్నో ఎదల్ని కదిలిస్తుంది తన శాశ్వతమైన ముద్రల్ని వేస్తుంది. అలాగేవీరశైవ వచనాలు 
కూడ ఆవేశ ప్రధానాలు. 

వచనం కేవలం ఆధునిక మని చాలా మంది ఆధునికాంధ్ర విమర్శకులు 
అభిప్రాయ పడుతున్నారు. అయితే “యజుర్వేదం” ఒక చక్కని వచన కవితా 
సమాహారం. దక్షిణాదిన “కృష్ణ యజుర్వేదం” వ్యాప్తిలో ఉంది. దీనిలో ఉండే పనసలు 
అన్నీ వచనాల వంటివే. అందులోనూ క్లుప్తత ప్రధాన గుణంగా గల ఈ పనసలు 
ఈనాటి మినీ వచనాలను పోలి ఉన్నయ్‌. అలాగే వీరశైవ శరణుల వచనాలు ఈనాటి 
అధునాతన కవితా (ప్రక్రియగా వ్యవహరింప బడుతున్న “మినీకవితొలకు 
మాతృకలనడానికి వీలున్నది. 12-16 శతాబ్దాల నడుమ దక్షిణాదిన ఈ వీరశైవ 
వచనాలు అనేకంగా వెలువడి జనం నోళ్లలో గూళ్లు కట్టుకున్నాయ్‌, అయితే అందులో 
కన్నడ వచనాలు మాత్రమే లభ్యంకాగా తెలుగు వచనాలు కొన్ని చారిత్రిక కారణాలవల్ల 
అంతరించిపోయాయ్‌. అందుకే తెలుగు సారస్వతంలో ఉన్న ఈ లోటును పూర్తి 
చేయడానిగ్గాను శ్రీ రేకళిగ మఠం వీరయ్యగారు ఇప్పటికే “బసవేశ్వరుని వచనాలు” 
“చెన్న బసవేశ్వరుని వచనాలు” “వీర శైవ మహిళా శివశరణులు” అను [గ్రంథాలను 
ప్రకటించి ఉన్నారు. అలాగే అక్క మహాదేవి వచనాలను ఆంధ్రీకరించి ఉద్రేకాన్ని 
పరాకాష్టనందించి వీరశైవ వచన వాజ్మయ విసృతికి పూనుకోవడం ముదావహం. 

కవిత్వం సుదీర్హమై, పాండితీ ప్రకర్షలకు లోనై ప్రజలకు దూరమైన వ్యవస్థను 
తొలగించి సరళ సుందరమైన సంక్షిప్త ప్రజావచనాలను పలికించిన వారు వీర శైవ 
వచన కర్తలు. అందులోనూ అక్క మహాదేవికి ఒక విలక్షణమైన విశిష్టమైన స్థానముంది. 
అందుకే చెన్న బసవేశ్వరుడు. 


26 


“ఆద్యుల అరవై వచనములకన్న 

దండనాయకుని ఇరువై వచనములు 
దండనాయకుని ఇరువై వచనములకన్న 

ప్రభు దేవుని పదివచనములు 
ప్రభుదేవుని పది వచనములకన్న 

అజగన్నగారి అయిదు వచనములు 
అజగన్నగారి అయిదు వచనములకన్న 
కూడల చెన్న సంగయ్యయందు 

మహాదేవి అక్కగారి ఒక్క వచనము 

నిర్వచనము చూచితివా - సిద్ధరామన్నా”. 


అని కీర్తించాడు. 

కాబట్టి ఆ చారిత్రిక దశల్లో మతాన్ని కవితా మయం చేశారా కవి 
కుమారులు. ఈనాటి సామాజిక చైతన్య రూపం రాజకీయంకాబట్టి ఆ ఎమోషన్నిి ఆ 
ఉద్వేగాన్ని సమకాలీన సాంఘిక జీవితానికి, రాజకీయాలకు ఉద్యమాలకు అన్వయిస్తే 
ప్రతిభావంతమైన మినీ వచనాలు వెలువడే అవకాశముంటుంది. 


ఉదాహరణకి.... 


“అంగ లింగ దొళగాయిత్తు మనలింగవ వేదిసి 

మన లింగ దొళగాయిత్తు భావలింగవ వేదిసి 
భావలింగ దొళగాయిత్తు చెన్న మల్లికార్డునా! 

నిమ్మ ఒలుమెయ సంగ దల్లిద్ధు స్వయ లింగవాయిత్తు” 


అనే శైవ వచనాన్ని ప్రేరణగా తీసుకొని ప్రతిభావంతులైన ఆధునిక కవికుమారులు. 


“విప్లవ కారుల్ని జైల్లో పెడతావా? 
విప్లవ కావ్యాన్నై అక్షర వృష్టిని కురిపిస్తాను 
విప్లవ కావ్యాల్ని నిషేధించి వేస్తావా?? 
విప్లవ గీతాన్నై అకలి డొక్కల్లో ప్రతిధ్వనిస్తాను 
విప్లవ గీతాల గొంతు నులిమి వేస్తావా??? 
నేనే విష్లవాన్నైపోతాను” 


వంటి మినీ వచనాలను విరబూయించే అవకాశముంది. ఆ ఉద్రేకం, ఆ 
ఆవేశం, ఆసృజనాత్మక కవితా శక్తినే సమకాలీన జీవితానికి అన్వయిస్తే ఆవేశ 
ప్రధానమైన కవితా ఖండికలెన్నో పురుడు పోసుకుంటాయ్‌. 

అన్యభాష సాహిత్యాల ఆం(ధీకరణం మన భాషను సుసంపన్నం చేయడానికి 
తప్పకుండా దోహదం చేస్తుంది.ఈ మార్గంలో శ్రీ వీరయ్య గారి అనువాదమొక 


మైలురాయి కావాలని కాంక్షిస్తున్నాను. 


ఎస్వీ సత్యనారాయణ 
ఎం.ఏ., ఎం.ఫిల్‌, ఎస్వీ 
తెలుగు ఉపన్యాసకులు 27.2. 1982 


డా॥ అంబేడ్మర్‌ కళాశాల హైద్రాబాద్‌. 


28 


ఎరడు చూళు 


ఒందు భాషయందు చుళ్తూందు భాషగే అనువాద చూడు 
చదు అజ్యుందు నులభిబాదె శలగెబల్ల, లుభీయ భాజషగళబుఃలూ 
నాశచ్చు- బృభుళ్ణే చిద్గెరఃనః? అనుబాదెబు రబ్బుబేనినుబుదు, ఇదు 


చ్రెబె౦జేదె ఎల్ల భాబాం౦ఠరె కారరిగ అన్నయనుబ నూత్తి. 


వృదరాబాదు నగర జలవారు భాష, న౦నృతిగళ శృండెలి. 
ఇల్సియేం బముశాలదిందలు బాళి బదుకిద శ్రీః రేశళిగ బు బేంర 
య్యనవెరు శన్షడె, కేలుగు, లురుదు భాషగళన్ను జిన్నాగిబల్లరు బన 
బణ్బ నబరందరే ఆవరిగే భో, వద్ళు కన్న డెదెల్లిద్ద లీవోరర శథగళన్ను, 
వజినగళన్ను కెలుగిగే శేజడు౯చచూడి, ఠీవలెరణర నెంన్భికి యన్ను, 
నజేన నౌరెభేవబన్ను కేలంగిన జనరిగే కిళియబుడిని బీశంబందు త్రీః 
వంరయ్యనచర చుజళ్యాంశ్సి, ఆదందరిందలి! ఆవరు 1941 రల్ఫీ 
బూట్టి బూదెలనయగల బనవణ్ననవర వజినగళిల్లి 108 న్ను ఆయ్యు 
కెలుగిగే అనుబాది చూడి, వ్చెస్తశరగంవిదల్సిషూర కందరు. అందినింద 
ఇందినచరగ ఆనువాదదెల్సి ఆచర శృషి. ఎడే బిడెద నడేదిదె. 'ఇచ్చ 
లింగ విజ్ఞానము 'వింళ్ళేచ చుటళా లీవశరణులు, ఎంబ శృతిగళు 
ఇవరబే€ శన్నడదింద క6లుగిగే బ౦దివ. ఇది(గ ఇూర బందిరుబే ఈ 
శృతి - 'ఆక్ష బుణాదణి బెటినెములు' - విలషవాద కృద్గెయ వృఠిణో 
వన్న బఠం౦దు. త వబనగళన్ను బూదెలు ఓది ఆరగినిహళ్ళుచదెః 
శచ్చచాగిరువాగ, అబుగళ మూలాథళ్ని భాధ బారద రిఃకియల్సి త్రి 
వింరయ్యనవరు నంగెనాద రిశియల్లి కేలు-గిగే అనువాద బూడిరు 
చుదు ఆచర బరిణకియన్ను ఎత్తి త96రినుత్తైద చుంలాగి కన్న డెదెల్ళీ 
అక్షనై బగ్గే బంద జిలవారు గ్రంథగళన్ను బెరిఠీంలిని, తేలుగినల్సి 


29 


కెబ్ముదేః ఆద క్లెలీయల్లి బరద పిణికేయన్ను ఓదిదరే ఆవర ఆళవాద 
చాండిక్ళెదె బెరిజియవాగుబ్చవరల్సి నంలెయ చిల్ల, వి౪రయ్యనచరదు 
ఆడంబరదె న్నభాబబల్లు నెద్దిల్లదే కలని చూడుళ్తార. శన్షడద సంబ 
గన్ను ఠేలుగినచరిగే కీశియవిడినుక్తిద్చారె. 


చువాదెోచియళ్ళన బెటినగలు బూ6జో, ఆవ్బగళిల్షిన అభిబ్యశ్తి 
ఆళ్ళ 03 చునే౧రారె, ఆ చెజినగెళిందలి అక్షన డణనెబెన్న రియంబుదు 
నులభే. ఆదియెందెలూ భిన్నముల్షిశ్రాణు౯నన్నః గండెనన్నాగి వరిగిద 
ఆళ్ళన బాళినల్లి బృేవాటికే జిఃబనే మిథ్య ఎందు వలవరవాద, అదన్న 
చెత్తి విడిదిద్నారే త్రీః చిరయ్య నవరు, అదళ్ళి కళ్ళ లుత్తరవన్ను అళ్ళన 
వజనగళిందల్‌ ఎత్తినిండిద్దారే. చువాదంచియళ్ళన వజోనగళన్ను 
ఆచుంలాగచాగి అధ్యయన బూడిద యారిగాదరాణం ఆశ 
జిన్నచుల్షిశాడు౯ననన్న లద, నాబెకేడుబ గండర, శండలిల్లదంబుదు 
చెంద్యావాగ దిరదు ఇంథ లుదాత్తే వ్యశ్తిశ్షద నారణిరంంరక్షచేనినిద 
లీవలెరణే ఆ ముతాదేఃటియ వటెనగెళన్ను అఆథా?భిబ్యశ్తిగే భంగ 
బారదాంళి త్రీ€ వంరయ్యనవారు నుందరోవాగి కెలుగిగ 
ఆనువాదచూడిద్బారె. 

ఆచరరింద ఇంథ ఆనేశ లుక్తబు శృరిరళ్లె గలు కన్న డెది౦దె 


ఇన్నచ్చు తేలుగిగే బరెలి. చెర లీవను అబెరిగే ఆయురారుంళ్యా 
బల్తెయ౯బన్ను శరుణేనలి ఎందు తారేణుబ. 


కన్నడ వ్రాధ్యా బెక, 

లున్మాని నియా విశ్వవిద్యా లయద 
వన శభా అ - ఎం. ఎనో. బుఖా౦కయ్య 
క్భదరా రాబాదు-1 26-2-1982 


30 


అభివ్సాయ 


తేలుగు నాడిన చంరళ్ళేవ నుడిన(బకరెల్లీ నాట్య -న౦నృతి గాగి 
తెచున్ను ఆవి౯సిళణండచరెల్లి తీవ త్రి? రేణిలిగే చుఠద వింరయ్య నవర 
వనరు ఈజింజిగి భఈగ బర్భక్తిదే. అందిన తెలిచూరినల్సి వనరాంకిద్స 
“విభణతి చూనిరద న౦వాదళరాగిద్బ్భ లింగృళ్య జిదరచుఠదొ 
బిరాభిద్కలెబుం౯ (శాలీయ బిల్ళారాధ్య వి౭ఠాధ్యశ్నరు) ఈ 
విచుళా౯గేనర లింగ్భేక్ళ బండారు కెబ్ముయ్యనవెరు బుళ్తు విచులె౯ 
బితారదా లిం. ఆళ్ళులయ్య దిత్లీళర కరువాయ త్రీ? రణగఃయబరు 
బిణెల్ళేవే వాటిక్యద మేలబినెల్లీ గణనిఃియబాగి దుదింక్తిరుచ్చదు 
నం౦కు(ఇదె నంగఠి. తేలుగునాడిన రాడధాని జ్చదరాబాదు దినల్లిరంబ 
శివానుభిబ నమితియ నకియ నెదన్యరాద త్రీ? రెణళిగయబరు 
చృకాలెబుడినింక్తిరుజే, “ఇజ్బాలింగ విజ్ఞాన చి(రల్భేబ బుటిళా 
తీబలెరణులు ముంకాదె గెంథగళు ఇద్ళి జింక నిదలఠ౯నగళు 
చుజాదెఃచి అక్షన చజినగళన్ను మూదలు లిం,ఇ.గు. వళ శెట్టియ 
౧౯౨౭, ౧౯౬౧ ఇనవిగళల్లి వెశటిసిదరు. ఆ కెరుబాయ త్రజ్యరాద 
డా|| జ.జీ.ని. యవరు. లిం.జి.జెజో. ఎం. నదారీవెయ్య నచరు 
(౧౯౬౦) శేలుగినల్సి లిం. అక్ళులయ్య దిణ్తికైరు, అనంతర శణా౯టి? 
విల్శబిద్యాలయాద డా॥ ఆరో.సి. విరేయలేదచరింద వెరి్యుతవాగి 
అవు వెశేటిగంండిచే. వెళ్ళేల త్రీః రణళిగయచరు శనాణటశ విల్లే 
విద్యాలయద నంగృరణవన్న (తెమ్ము శృరిగ ఆధారవాగి సిర్దోరిసిరువుదాగి 
రిళిదుబం౦దిద. 


“అ చువాదేఃచి బెజినమొులు' ఎంబ ఈ నంగెరెణదెల్లీ 


ర్‌ my 


నుబూరు ఓ౪౧ బెజినగళు తేలుగిగే భాణశాంకరగూిండిబే. వజినగళ 


31 


తెనుగుభాష నరళ బుళ్తు నుందర ల్లేలీ, జృదయంగచువాగిదె. 
నామూన్య ఓదుగను ఆన తృదయద ఆళియవచన్ను నులభిబాగి ఎటుిని 
కూళ్ళచనంబ ధృడ విల్ళానననగిదె. 


లీవలేరణర కాలదెల్లీయేః బువా చిద్వా 0౫౮9, అనుభావిగళూ 
ఆద జిన్షబగబణ్బ నచరు ఈ చజినగెళిగే తీవిలెరణం వజినగళన్ను ఒరే 
వెట్టి అఆబ్బగిళల్లీ అక్షనబెజినగలిగ, మవాదెచి అక్షగళ ఒందు బెజినే 
నిచ౯జిన బేంబ వ్రలేస్తియన్ను సిడిద్భార. 


ఎ౦ందమి!లి ఇంథ వటినగళ భాచా౦కర అబ్బు నులభిద బూకెల్హ 
ఆదరూ త్రీః!యుకే విరయ్యెనెబేరు ఆబ్బగళన్ను క్రెబు బెటిసి సరళ 
గంళినలు వ్రయక్షినిద్నారై. ఈ దినేయల్లీ డా॥ బాడాల రాచుయ్య నబర 
'బనబేలశ్తర వజినాలు' బృజెకో నెమాోకోయాడెన అంధ్ర జగక్తిగే నిండిద 
ఒందు శూడుగే. ఇదెరెంకే బిన్న ఒస్‌చె, సిద్ధరాచు, బుక్తు అల్లబు 
బృభుదేయబర బెజినగళు ౪౦5 శరినుబ వాదియల్లి ఠీ £రశళిగ యచర 
శృతి. నిల్లశైక్ళెద్సు 


ఈ బజినగలిగ “అళభువాదవి గురింజి ఎంబ తీర్టిగైయల్ని 
బరదిరుబ వెన్తావన విజార నెరిన్నశైవాగిదె. ఇల్సి బరువ సైవ౯ 
విషయ, జనన, బాల్య, యవ్ననై, శౌలీకుని కన్ను, రాజభవనమునందు 
బుతాదేరి, కల్యాణ వెయాణము, అనుభబ చుంటచ బెబేలెబు, 
బెరిళ్ల వెభు-చుబాదెఃవి సంవాదము, విండూ్యలు, చ౦దన 
నెబుబి౯ణబు, కదళిఃబన యాత్ర ముంకాద రీరికగళు, ఆ లుజ్నల 
జిన భోటనగళన్ను లుల్ళవినెవేయల్లద అక్కే చువాదాఃవి 
ఆచివాటఠతేయే.?' ముఖ ఆల సమూధానములు ఎంబ తీరర్షిరో, ఈ 


32 


దినయల్లీ క్రీయుకేర తీలబన్ను నిద౯ీనుక్తద. ముంద ఆశళ్ళనన్ను 
మోరాబాయి. జ౭చాురడ్ని బుల్లబ్మురిగ జశ6లిసిరువుదాు 
అడిళ్ళివసిసిదరు, ఆధునిక మూళా చువాదంచియన్ను అక్షనిగే 
మూ(లినుబల్లి శ్రీః రశలళిగయబెరు దుడశదరెన్షద విదియెల్ల, విశందరే 
బూకా చువాదంచియ ఈ జ?6లిశ ఎచ్చు మూత్తవ్లు నంగశవనినదు. 
శారణగళు అవెక్ళశె రీచఠరెణర దృష్పియల్ని ఆజారబే! న్సగ౯. ఆజార, 
నిరియ నలగట్టినచుంలి కట్టిద ఒందు బుజానొధ, ఈ దినీయల్లి శ్రీః 
లింగానందె చుళ్తు ఈ చూతే?) య నంబంధ బాదారి(౭బేనిసిల్ల, 
చుఃలాగి అమశారి, బుబుకారె భూయిజ్షబాద శళయ బుజత్నా౦ో 
న్సయం భూషిత బుటిఖా జగద్దురుక్వెదల్లి వారాడుర్తిదే. బేఇభూజణ 
గళల్లంకూ విరెరాగిణయాదె అల్తనిగ కండువ మూలిక వాబెజణు! 
అజరిల్లదే “విరక్ళేవచ్చ బనవూశెబ్భ ' బనబనిగే గురుః ఇల్ల! బుద్ధ 
శిన్తరంతే అక న్నయం విజార 'ఎంబ ఈ శాయియ లువాజిగెళు' 
వింరక్చేచచు బదాగబూబెనిషెకో నచ్ముతనల్న యుంఠాద ఆశయ ఆబ 
సిద్భాంకగళు శల్యాణ శరణ' బుళ్తు 'చూమిడి' బెక్తిశగళల్చిటిళ్ళుజిళగాగి 
నచ్చే వెడినుర్తిరువుదన్ను అరియదె త్రీః చిరయ్య నబెరు ఇన్నూ 
శేలబ్చుదినే కెడేదు ఈ లీ8ష౯గ బరయబతుదాగి క్రంబుదు నిన్న 
భావనే. ఇన్నూ ఇల్లీ కూట్లిరుబ 'యానగుంది చూణిశ్య యాళగిసియ 
జంణగే, లం. నెజ్బ లగుడ్నద కెరణబ్బు నన్ను నేశరినువుదగత్య' విత్తందు 
భాబినుబే. 


ఈక్షన నాటిళ్ళే బ్వెరీభే, నిర నమోజ బుళ్తు చిఃరల్ళేవ కెకె గలెన్ను 
సిరంపిసిద కెరువాయ ల్రిళ్చేల న్సెలవ్చరాణ కతగ్ళా ల్రిః వుకుకుజ్ణి 
నుబ్ర బుణ్బ తాని ఎంబువరు వూబ౯ గ వపిండిళెరాగి బరేదిరువ అనేణ 


33 


చిజారగెళు త్రిళ్ళేల వాన్తేచ ఇకివాన చన్ను వ(గే బురేబూజిబే ఎంబుదన్ను 
నెబ్బిమూణబాగి నిరూవిని, ఇకివాన బె బె౦జిక్ళే ముయూ(బకాం చూడిద్నారె. 
బెళ్తు ల్రిళ్ళీల క్లేశ బెరివాలక నెమికి ఈ దినేయల్తి నంకోంధన నెడేని. 
నిదు౯్జ్మ వాద ల్రిళళ్ళేల న్షెలచురాణబన్ను ఆచుక్తర బుకిగళింద చుత్తే 
బరేయిని వెళటినువ దినేయల్సి శ్రీఃయుళర ఈ రెజినే భెలబె దెవాగలిందు 


భాబినుక్తే(నే. 


మృమారు. ఇంకు 
ది: ౧౦-౬-౧౯౮౨ చి౦ం.జి. నంణుం౦డారాధ్య 


34 


కృతజ్ఞతలు 


గౌరవనీయులు డా॥ బెజవాడ గోపాలరెడ్డిగారు, (ఉత్తరప్రదేశ మాజీగవర్నరు 
గారు) ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమినుండి, ఈ పుస్తక ప్రచురణ గురించి. రెండువేల 
రూపాయల ఆర్థికసహాయము నిచ్చుట యేగాక, అమూల్యమగు తమ మున్చుడివలన, 
నా ఈకృతికి సాహిత్యపు విలువను కూడపెంచి ప్రోత్సహించి యున్నారు. వారికి నా 
కృతజ్ఞతా పూర్వక వందనములను విన్నవించుచున్నాను. 

కళాప్రపూర్ణులు, వయోజ్ఞానవృద్దులు, శైవసాహిత్యవెత్తలు, శివశ్రీ నిడదవోలు 
వెంకటరావుగారు, అత్యంత ఉత్సాహముతో, “అక్కమహాదేవి గురించి” అను నా 
పరిచయ వ్యాసమును విని, సంతసించి “అభివాదని యందు విపులమగు 
అభిప్రాయమును తెలిపి నన్నుత్సాహపరచియున్నారు. వారికి నా హృదయపూర్వక 
వందనములు తెలుపుచున్నాను. 

ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుభాషాచార్యులు డా. బి.రామరాజుగారు 
అత్యంతాదరముతో, నా అనువాద పుస్తకమును అమూలా(గముగచదివి, 
విద్వత్సూరమగు తమ అభిప్రాయమునొసగి, నన్నుత్తేజపరిచియున్నారు. వారికి 
నాకృతజ్ఞతాపూర్వక నమస్కృతుల తెలుపుచున్నాను. వారు ఇంతకుమొదలు “వీరశైవ 
మహిళా శివశరణులు అను నా రచనను కూడా ప్రశంసించి ప్రోత్సహించి యున్నారు. 

తరుణమిత్రులు శ్రీ యస్వి. సత్యనారాయణగారు (అంబేడ్మర్‌ కాలేజి తెలుగు 
లెక్సరరుగారు) తమ “ఆవాహన” యందు శివశరణుల వచనములందలి ఉత్తేజనము, 
ఉద్వేగములను, ఆధునిక కవితలందుపయోగించుచు జనులనుత్తేజపరుచు అవకాశము 
గలదని తెలిపినారు. మచ్చునకు అక్కమహాదేవి యొక్క వచనమునందలి, ఆవేదనను, 
తమకవితలందు తెలిపినారు. ఇతర భాషల సాహిత్యమును మనభాష యందు 


35 


అనువదించుట, మనభాష అభివృద్ధికి కారణమగుననుచు, నా కృషిని ప్రోత్సహించి 
యున్నారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుచున్నాను. 

ఆత్మీయులు, శివశ్రీ యం.యస్‌. మహాంతయ్యగారు (కన్నడ ప్రాధ్యాపకులు 
ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళాకళాశాల) నాయనువాదమును, కన్నడ మూల 
వచనములతో పోల్చి, తమ “ఎరడుమాతు” నందు ప్రశంసించి యున్నారు. నా 
పూర్వకృతులను కొన్నింటిని కూడ ప్రశంసించి ప్రోత్సహించియున్నారు. వారికి నా 
కృతజ్ఞతాపూర్వక వందనముల నందజేయుచున్నాను. 

ఆదరణీయులు, ఆస్టానవిద్వాన్‌ శివశ్రీ యం. జి.నంజుండారాధ్యులవారు, 
మైసూరు, నా ఈ పుస్తకమునకు తమయభిప్రాయమును, వ్రాయుచు నా కించిత్‌ 
సేవను “ఘనముగ” ప్రశంసించియున్నారు. అందుకు వారికి నాయందుగల 
అభిమానమే కారణము. నేనంతటియోగ్యుడగానని వినయముగా తెలుపుచున్నాను. 
వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనముల నందజేయుచున్నాను. 

నా పరిచయవ్యాసమునందు, పూజ్యమాతామహాదేవి ప్రశంసను కొంత 
చేర్చియున్నాను. ఆరాధ్యులవారు నేనావిషయమును చేర్చుటయందు తొందరపడ్డానని 
సెలవిచ్చినారు. మాతాజీ గురించిన వారి అభిప్రాయము, ఏకపక్షీయముగానున్నట్లు, 
వార్తిశైలివలన తెలియుచున్నది. నేనావిషయమును. ఏతొందరపాటులేకయే చేర్చినానని 
సవినయముగా తెలుపు చున్నాను. నేను చేర్చిన ఆ విషయము మూడుకారణముల 
వలన అయోగ్యమనివారు తెలిపినారు. 

వారు తెలిపిన మూడుకారణములలోని ఒక దాని గురించి ఆలోచించుటగాని 
వ్రాయుటగాని అనుచితము- అవాంఛనీయము. అట్టి అపనిందలు ఈనాడేగాదు 
ఆనాడును ఉండెను. మరిఏనాడైనను అవి ఉండునని ఆరాధ్యులవారు [గ్రహించవలసిన 
విషయము. అట్టి ద్వేషభూయిష్ట్రమగు వార్తలను నమ్మి, ఏవ్యక్తినైనా విమర్శించడము 
అసంభావ్య మని వారికి విన్నవించుచున్నాను. 

ఇక యితర రెండుకారణములోన నొకటి ఏనాటినుండియో వివాదాస్పదముగా 
నున్నది. అది పురాతనసమస్యయే! అందులో మాతాజీ చేసిన కొత్తదనమేమి యులేదు. 
మాతాజీయే గాదు, ఆధునిక విద్వాంసులు, విమర్శకులు, అనేకులు ఆవాదననే 
బలపరచుచున్నారు. కనుక ఆవాదన ఆమెను నిరసించుటకు కారణము కాగూడదని 
నాయభిప్రాయము. ఇక మూడవ కారణము ఇప్పుడది సర్వసాధారణమై నది. 


36 


పురాతనకాలమునుండి వచ్చుచున్న వనుకోను. జగద్దురు పంచాచార్యుల పంచపీఠముల 
తోబాటు పన్నెండవ శతాబ్దము తర్వాత విరక్తజగద్దురు పీఠములు నాలుగు 
బయలుదేరినవి. ఆ అయిదు ఈ నాలుగుగాక, ఇప్పుడింకెన్నియో జగద్గురు పీఠములు 
బయలుదేరినట్లు తెలియుచున్నది. అందులో మాతాజీ పీఠముగూడ నొకటి అనుకున్న 
గొప్పతప్పేమియుగాదు! మీదుమిక్కిలి అదిమహిళా జగద్దురు పీఠళమగుట మరీవిశేషమే! 
వీరశైవ ధర్మమునందు స్తీ పురుషులకు ధార్మికముపై సమానాధికారములున్నవని 
ఘోషించియు స్త్రీజగద్దురు పీఠములేని కొరతను మాతాజీతీర్చినారు. అందుకువారు 
అభినందనీయులే కాని వారు నిందార్డులు కాకూడదని నా భావము. ఏ వ్యక్తినైనను 
వరబట్టి చూచుటకు 'వరగల్లు' అసూయతో కూడినదిగాని, ఏకపక్షమునకు చేరినది 
గానిగాకూడదని నా మనవి. 

శివశ్రీ మహాంతయ్యగారు మరియు, శివశ్రీ నంజుండారాధ్యులవారు తమ 
అభిప్రాయములను, కన్నడములో వ్రాసిపంపినారు. హైదరాబాదు నందు కన్నడ 
ప్రింటింగు లేదని తెలిపినందున మిత్రులు, ఆత్మీయులు, శ్రీ బసవరాజు గారు తమ 
జగదీశ్వర (ప్రెస్‌ తాండూరునందు వానిని అచ్చువేసి ఇచ్చి మహోపకార మొనర్చినారు. 
వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములను తెలుపుచున్నాను. 


- అనువాదకుడు 


37 





ఇష్టలింగనిష్టయందున్న 
మహాత పస్విని పీిఠవిరాగిణి సాహిత్యనిధి 
అక్య మహా దేవిగారి 
శ్రీపాద పద్మములకుభ క్రితో 


38 


గ 
య 
౮0 
es 


ఆద్యుల అరువై వచనములకన్న 
దండనాయకుని ఇరువై వచనములు 
దండనాయకుని ఇరువై వచనముల కన్న 
ప్రభుదేవుని పది వచనములు 
ప్రభుదేవుని పది వచనములకన్న 
అజగన్నగారి ఐదు వచనములు 
అజగన్నగారి ఐదు వచములకన్న 
కూడల చెన్న సంగయ్యయందు 
మహాదేవి అక్కగారి యొక్క వచనము నిర్వచనము 
చూచితివా, సిద్ధరామన్నా. 


- చెన్న బసవన్న 


39 


శివాయనమః 


అక్కమహాదేవి గురించి 


“అంగ గుణమునాస్తియె లింగసంగియైనది. 
మనోగుణమునాస్తియెజ్ఞానసంగి యైనది 

భావగుణమునాస్తియె మహాప్రభతానై నది 

నేనునీవను భేదముడిగి మా గుహేశ్వరలింగమందు 
స్వయంలింగమైన మహాదేవి అక్క 

నిలువునకు శరణనుచుంటిని” - ప్రభుదేవుడు 


“అవనిలో గోముఖవ్యాఘ్రంబులట్లు 

గవిసిపట్టంగవచ్చు కామాదిరిపుల 

నవలీలగ గెలిచి నిజాంతరంగంబు 

శివలింగమూర్తి కింజేకూర్చినట్టి 

అక్మమహాదేవియమ్మ! సద్భక్తిం 

జక్కగాంజేయుదు శరణార్థిమీకు” - పిడుమర్తి సోమనాథుడు 
పూర్వ విషయము 

పన్నెండవ శతాబ్దము నందు కన్నడ దేశమున ఉదయించిన శివశరణులు 
తమ తమ అనుభావ వచనముల వలన కన్నడ భాషను పునీత మొనరించిరి. 
దేశమునందు అలము కొని యున్న ధార్మిక సామాజిక, నైతిక, ఆర్థిక, అసమానతలను 
తొలగించిరి. సర్వసమానత సర్వసహోదర భావములుగల నవసమాజమును 
సృష్టించిరి. నేడును వారు మనకు మార్గ దర్శకులుగా నుండునట్లు చరించి పోయిరి. 


వారి జీవితాంశములు సుప్రసిద్ధములు. వారు కన్నడ నాడునకే గాక, యావద్భారతము 
నకును, ప్రపంచమునకును, మార్గదర్శకులై మానవ జాతికే మహోపకారమొనరించిరి. 


40 


ఆ శివశరణుల యందలి ప్రముఖులలో బసవేశ్వరుడు, చెన్న బసవేశ్వరుడు, 
ప్రభుదేవుడు, అక్కమహాదేవి అగ్రగణ్యులు. అందును అక్కమహాదేవి అనుభవజ్ఞానము 
సర్వసంగ పరిత్యాగము మిన్నయె యుండెను. ఆనాటి శివశరణులందరును కీర్తికాములు 
గాక సత్యశుద్ధ కాయకములతో దాసోహభావముతో తమ తమ జీవనమును గడుపు 
చుండిరి. తమ జీవన దినచర్యలనుగానీ, స్వీయ చరిత్రలను గానివ్రాయుతలంపు 
వారికి గలుగలేదు. ఐనను బసవేశ్వరుడు చెన్నబసవేశ్వరుడు ప్రభుదేవుడు, అక్కమహాదేవి 
మొదలగు ప్రముఖ శివశరణుల గురించి, హరిహరుడు, చామరసు, సిద్ధవీరణార్యుడు, 
విరూపాక్షపండితుడు, చెన్న బసవాంకుడు, పాలకురికి సోమనాథుడు పిడుపర్తికవులు 
మొదలగు పండితులు సంస్కృతాంధ్ర, కర్ణాటక భాషలలో పురాణములను కావ్యములను 
వ్రాసి వారలగురించిన అనేక సంగతులను లోకమునకు తెలిపిరి. ఈకావ్య కర్తలు 
ఇతిహాస దృష్టితో గాక భక్తి భావముతో తమ తమకావ్యనాయకుల కథలను ఒకరినొకరు 
అనుసరింపక స్వతంత్రించి రచించిరి. అనేక శివశరణుల జన్మస్థలము, కాలము, 
తల్లిదం[డ్రుల, పేరులు, వివాహము మొదలగు విషయములలో పరస్పర 
భిన్నాభిప్రాయములు గలిగినవి. 

వివాదాస్పదములగు అంశములను వదలిన శివశరణుల జీవనముల యందలి 
మార్పులను, ముఖ్యఘట్టములను తెలుసుకొనుటకు వారొనరించిన సంస్కరణలు, 
వారు వచించిన అనుభావ వచనములు, ముఖ్య ప్రమాణములని గ్రహింపవచ్చును. 
అటులనే అక్కమహాదేవి జీవనవిశేషములను తెలుసుకొనుటకును కూడ, ఆమె 
వచనములు రచనలు, ఆమె గురించి ఇతర శివశరణులు వచించిన వచనములే 
ముఖ్య ప్రమాణములుగా గ్రహింపవచ్చును. 


జననము బాల్యము 


అక్కమహాదేవి గురించి వ్రాసిన పూర్వకవులలో అధికులు ఆమె జన్మస్థలము 
కర్ణాటక ప్రాంతమందలి శివమొగ్గా జిల్లాలోని బళ్ళిగామ సమీపమందున్న ఉడుతడి 
యనియు, ఆమె తల్లిదండ్రులు సుమతి నిర్మలశెట్టి యనియు తెలిపి యున్నారు. ఆ 
పేరులనే నేనును సమంజసములని గ్రహించుచున్నాను. మహాదేవి తల్లిదండ్రులు 
వీరశైవులగుట వలన తమ ఆచార ప్రకారము, వారు అక్కమహాదేవి పుట్టగానే ఆమెకు 
లింగధారణ యొనరించి విభూతి రుద్రాక్ష ధారణలు జేసిరి. బాల్యదశ యందు ఆమెకు 
వారు శ్రీగురువుచే, దీక్షాసంస్మారమును పంచాక్షరి మహామంత్రోపదేశమును జేయించిరి. 


41 


బాల్యము నుండియే ఆమె ఆభూషణముల యందు అత్యంత తేజస్వినిగా కనుపించు 
చుండెను. శైశవ దశగడిచి యౌవ్వన దశకురాగానే ఆమెయందు భౌతికసుఖముపైనను 
భోగలాలసపైనను కోరిక సన్నగిల్లెను. ప్రకృందనాదుల పూసుకొనక విభూతిని ధరించు 
కొనుచు, రత్నమౌక్తిక హారములను వేసుకొనక రుద్రాక్ష మాలాధారణియై, చావు 
(బ్రతుకుల నరుల గోరక భవహరుండగు జెన్నమల్లికార్డునుడే తనకు భర్తయను 
దృఢసంకల్పముతో రేయింబవళ్లు శివచింతనమునందే కాలము గడుపుచుందెను. 
“శరణసతి-లింగపతి” అను వీర శైవతత్వముననుసరించి తనకు చెన్నమల్లికార్డునుడే 
భర్తయని తలంచుచు వివాహ ప్రసంగము వచ్చినప్పుడెల్ల తనకు చెన్నమల్లికార్డునుడే 
భర్తయని, అతి సంబరముతో తెలుపు చుండెను. తోడిబాలికలు, ఇరుగు పొరుగు 
వారలు ఆమె మాటలను పిల్లల మాటలని తలంచినను, ఆమె తల్లిదండ్రులుమాత్ర 
మట్లుతలంచక ఆమె మానవాతీత వ్యక్తియు యగు శివశరణురాలు కాగల సూచనలు 
గలవని తలంచి లోలోన సంతృప్తి చెందుచుండిరి. 


యౌవనదశ-కౌశికునికన్ను 


మహాదేవి చిరుతవయస్సునందే ఆదర్శప్రాయమగు జీవనమును గడుపు 
చుండెను. ఆమె కర్ణాటక సంస్కృత భాషలను ఆగమశాస్త్రములను పురాతనుల 
వచనవాజ్మ్యయమును అధ్యయనముచేయుచు పాండిత్యమును అనుభావమును, 
గడించుచుండెను. యౌవనదశకు రాగానే ఆమెరూపలావణ్యమునకుతోడుగ 
ఆమెయందు భక్తిభావము లింగనిష్ట పెంపొందుచువచ్చెను. ఆమె లేజవ్వన 
మందున్నప్పుడు, ఒకనాడు ఆపట్టణపురాజు, కౌశికుడు, వాహ్వోలీ, నుండి తిరిగివచ్చు 
నప్పుడు, పురజనులందరు రాజదర్శనమునకై తమతమ మేడల పైనెక్కి చూచుచుండిరి. 
మహాదేవియు తన సఖియల కోరికపై తమమేడపైనెక్కి జనసమూహమును 
చూచుచుండెను. కౌశికరాజు తన కృతజ్ఞతా సూచకముగ పురజనులనందరిని 
పారజూచెను. ఆసమయమందు తనమేడపై నిలుచుండిన మహాదేవిని కౌశికుడు గాంచి, 
ఆమె రూపలావణ్యమును జూచి, మోహితుండై తన అంతఃపురమునకు బోయి ఆ 
సుందరాంగి యెవరనునది తెలుసుకొని, ఆమె తనను పెండియాడునట్లు ఒప్పించుమని 
పరిచారికలను పురోహితులను పంపెను. కాని లాభములేకపోయెను. కౌశికుండంతటితో 
ఆగక, నయమునగాకున్న ఆమెకు ఆమె తల్లితండ్రులకు భయమునుజూపియైనను, 
ఆమె తనకు స్వాధీనమగునట్లు జేయుమని తన మంత్రిని పంపెను. 


42 


అతి చతురుండగు ఆ మంత్రివరుడు మహాదేవి తల్లితండ్రులకు సిరిసంపదల 
ఆశనుజూపి, “మహాదేవిని మారాజునకిచ్చి మహారాణిగా జేయు”డని, పోత్సహించెను. 
కానివారు మహాదేవి లింగనిష్టను వైరాగ్య(ప్రవృత్తినెరింగినవారగుటచే, అది 
సాధ్యముగాదనిరి. మంత్రిమీకుమార్తెను మారాజున కప్పగింపకున్న అతడు మీకు 
చిత్రవధను విధించియున్నాడు. గావున, మీరుపట్టును విడిచి మీపట్టిని మారాజు 
కప్పగింపుడనెను. వారందుకును జంకకుండుటనుజూచి, మంత్రి తానే మహాదేవి 
దగ్గరకు వెళ్లి “కౌశికమహారాజు నీకు పాదాక్రాంతుడు కాదలచినాడు. నీవుమహా 
భాగ్యవంతురాలవు. ఈ సమయమును తప్పించుకొనకుము, లేకున్న నీతల్లి దండ్రులు 
చిత్రవధ చేయబడుదురు. నీవు బలాత్మరింప బడుదువు. ఆ అవస్థ కన్న నీవు 
సంతసముతో మహారాణివై నీతల్లి దండ్రులను నీబంధుబలగమును సిరిసంపదలతో 
తులతూగించు” మని అనుచు ఆమె మనస్సును మరలింప ప్రయత్నించెను. అదివిని 
మహాదేవి ఉగ్రురాలై కౌశికుని కోర్మెను నిరాకరించి, శివభక్తురాలగు తనకును భవియగు 
కాశికునకును వివాహము అసంభవమని ఖండితముగానుడివెను. కాని ఆమె 
ఉభయ సంకటమునందు చిక్కుకొనినట్లు తలంచెను. ఒకవైపు పరమశివభక్తులగు 
తనతల్లిదండ్రుల ప్రాణరక్షణ మరొకవైపు తాను నిస్సారమని తలంచిన నంసారపు 
చిక్కులో బడుట; ఈ రెండు సమస్యల పరిష్కారము ఆమెకు దుస్సాధ్యముగా తోచెను. 
ఐనను తన ఎదుట గనబడుచున్న సంసారపు చిక్కున కన్న తన తల్లిదండ్రుల 
ప్రాణరక్షణయే ముఖ్యమని ఆమెకు తోచెను. తన మానరక్షణ భారమును తన 
ఇష్టదైవమగు మల్లికార్డునునిపై వదలి, తన తల్లిదండ్రుల ప్రాణరక్షణ చేయతలంచి, 
“మీ రాజు స్వయముగా వచ్చి నానియమములను నాకోర్మెను చెల్లింతుననియు, 
తానునాకోర్మెను పూర్తిచేయనిచో, నేను రాజభవనమునుండి వెడలిపోవుటకు 
స్వతంత్రురాలను గావచ్చుననియు, అంగీకరించినట్లు శపథము చేసిన నేను 
రాజభవనమునందు ప్రవేశింతునని, మహాదేవి మంత్రికి తెలిపెను. 

మంత్రితాను వచ్చిన వనిపూర్తి అయ్యినదని సంతోషించి రాజునకీ 
వృత్తాంతమును నివేదించెను. కామాతురుండగు కౌశికుడు ఈ సందర్భమునందలి 
బిగువును ఆలోచింపక “మహాదేవి ఇంటికి పోయి ఆమె కోర్కెను చెల్లింతుననియు, 
ఆమె కోర్కెను తాను చెల్లించకపోయినచో ఆమె రాజభవనమునుండి వెడలిపోవుటకు 
స్వతంత్రురాలు గావచ్చుననియు, ఆమె సమ్మతిలేనిదే బలాత్మరింపనని” యు 
అంగీకరించెను. అదివిని మహాదేవి చెన్న మల్లికార్యునునిపై తన అనన్య 


43 


విశ్వాసమునుంచి, నిస్పృహ మానసయై, రాజభవనమునందు ప్రవేశించెను. అంతటితో 
మహాదేవి తల్లిదండ్రులకు రానున్న విపత్తు తప్పెను. 


రాజభవనమునందు - మహాదేవి 


మహాదేవి రాజభవనమునందు గురులింగ జంగమముల ఆరాధన, 
దాసోహము, అనుభావగోష్టులయందు నిమగ్నమైయుండును. అందుచే కౌశికునకు 
వివాహవిషయమగు ప్రస్తావన జేయుటకుగాని. తన కామేచ్చను తీర్చుకొనుటకుగాని, 
అవకాశమే కలుగకుండెను. తాను మెచ్చితెచ్చుకొనిన అద్వితీయసౌందర్యవతి యగు 
మహాదేవి తన అంతఃపురమందున్నను, తన కామేచ్చను తీర్చుకొనజాలకుండుట వలన, 
అతనికామపిపాస మేర మీరి పోవుచుండెను. అతనికి విరహవేదన అధికమగుచుండెను. 

ఇదిఇట్లుండగా, రాజబంధువులు, రాజ్యఉన్నతాధికారులు తమ ధర్మవిరుద్ధమగు 
పనులను మహాదేవి రాజభవనమునందు చేయుచుండుటను జూచి సహించక రాజునకు 
దుర్చోధలను చేయనారంభించిరి. మహాదేవి రాజును మత పరివర్తనమును కూడ 
కోరవచ్చునని వారు హెచ్చరించిరి. రాజు తానొకవిషమ పరిస్థితియందు చిక్కుకొనినట్లు 
భావించి కామాతురాణాం నభయంనలజ్ఞా అనునట్లు కామాతురుండగు కౌశికుడు 
తానుజేసిన శపథమును మరచి, లింగ నిషయందున్న మహాదేవిని పట్టుకొనబోయెను. 
అప్పుడు తన లింగానందమునందు భంగము కలిగినందున అత్యంత కోప 
సంతాపముతో, మహాదేవి 


“పశువునకొక చింత, కసాయికొక చింత 
ధర్మునకొకచింత, కర్మునకొకచింత 
నాకునాచింత, తనకు తనకామపుచింత 
ఒల్లనుపో మూర్చుడా” 


అని రాజును ధిక్కరించెను. “నా కోర్కెను దీర్చకయే అవివాహితగానున్ననన్ను 
బలాత్మరించుట న్యాయమా?” అని అతడుజేసిన శపథమును గుర్తునకు తెచ్చెను. 
రాజు ఖిన్నుండై “ఆ, కోర్కెను తెలుపుమని” అడిగెను. “నేను శివభక్తురాలను నీవు 
భవిని, లింగ దీక్షనుబొంది శివభక్తుడవైననే నీకును నాకును వివాహపొంతనము 
కుదురున”ని మహాదేవి కౌశికునకు ఖండితముగా తెలిపెను. కౌశికుడు శివమతము 
తనకు ఒప్పిదము కాదనెను. “అటులైననీవు నీమాటను నిలువుకొనక వచన 


44 


(భ్రష్ణుండవైతివి. ఇక నేనునీ భవనమునుండి వెడలిపోవుటకు స్వతం[త్రురాలనైతిన”ని 
తెలిపి, రాజభూషణాంబరములనుత్యజించి 


“అమేధ్యపుకడవ, మూత్రపుబుడిగె 
ఎముకల తడక చీముబుడ్డ 

కాలిపోనీ! ఈ దేహము! 
ఈయొడలినినమ్మి చెడకుము 
చెన్నమల్లికార్డునుని దెలియని మూర్చుడా” 


అని అక్కమహాదేవి మానవశరీరము యొక్క నిజస్థితిని దెలిపి, కౌశికుని 
కామోద్రిక్తత చల్లారు నటులు దిగంబరియె రాజభవనము నుండి వెడలెను, మానవదేహ 
మందలి అసహ్యతను దెలుసుకొనినందుననో, జినధర్మ ప్రకారము దిగంబరత్వమునందు 
పూజ్యబుద్ధి గలిగి నందుననో కౌశికుండు మిన్నకుండ నూరకుండెను. 


కల్యాణ ప్రయాణము 


మహాదేవి రాజభవనము నుండి వెడలి, ఆమె తల్లిదండ్రులు సఖులు యెందరు 
వారించినను వినక, ధనుస్సు నుండి వెడలిన బాణమువలే త్రోవ తెరువులు గానక 
కల్యాణము నందలి బసవాది శివశరణుల సంగమ మందుండి అనుభావ సంపన్న 
యగుటకు కుతూహలపడుచు కల్యాణమునకు ప్రయాణమయ్యెను. మార్గమధ్యమందు 
కొందరు దుండగులవలన కొన్ని ఇడుములు కలిగినను, వానిని తన లింగనిష్టాబలము 
వలన తప్పించు కొనుచు ఆమె కల్యాణము చేరెను. మహాదేవి కల్యాణపట్టణమున 
కథిముఖియి నిలిచి. 


“కల్యాణము కైలాసమనుపలుకు నిజమాయె 
లోపలను కల్యాణము వెలుపలను కల్యాణము 

దీని అంతు నెవరెరింగిరయ్యా! 

మీ సత్యశరణుల రాక పోకలు తెలుపు చున్నవయ్యా! 
మీశరణుడు బసవన్నను గనవలయునను 
కుతూహలము నాకయ్యె నయ్యా 

వినవయ్యా చెన్న మల్లికార్డునయ్యా”. 


45 


అని ఆమెకల్యాణపట్టణమునందు ప్రవేశించుచుండెను. ప్రభుదేవుడీ సంగతిని 
తెలుసుకొని ఆమెసచ్చరిత్రను జనులకు తెలియజేయవలయునను ఉద్దేశముతో కిన్నెర 
బొమ్మయ్య యను వరణుని పంపి; ఆమెను పరీక్షించు మని ఆదేశించెను. 

అతి సూక్ష్మగ్రాహియు నిర్మోహియునగు కిన్నెర బొమ్మయ్య మహాదేవిని జూడగానే 
ఆమెనిశ్చల భక్తిని వీరవైరాగ్యమును కనుగొని ఆమెను పరీక్షింప జూచుట తప్పని 
తెలుసుకొనియును ప్రభుదేవుని ఆదేశానుసారము, ఆమె అవయవములను తాకి జూచి 
ఆమె “కామ సంహారిణి” యను నిజస్థితిని తెలుసుకొని తాను జేసినది అవరాధమని 
(గ్రహించి పశ్చాత్తాపపడు చుండెను. అంత మహాదేవి. 


“చూచు కన్నులకు రూపమింపుగానున్న 

చూచి మనసున సిగ్గు లేక వచ్చితిరన్నా 

వినెడి చెవులకు సొంపుగలిగిన మరులు జెంది వచ్చితిరన్నా 
నారియను రూపమును జూచి వలచి వచ్చితిరన్నా 
మూత్రపు బిందువుల నొదలునాళమని 

తెలిసియు కన్ను గానక గతిజెడివచ్చితిరన్నా 

బుద్ధిహీనతచే పరమార్థ సుఖమును 

తప్పించు కొనుట యెందుకని అరయక; 

నరక హేతువనునదెరింగియు మనసున రోయక వచ్చితిరన్నా 
చెన్న మల్లికార్డునుడు గాక, తక్కిన మగవారు 

అన్నలు నాకు, ఛీపొమ్మా మూర్చుడా.” 


అని అతనికి హితమును తెలిపెను. అప్పుడు కిన్నేర బొమ్మయ్య 


“విషయములు నిర్విషయము లయ్యెనేడు 
కరణాదులు శాంతించి నిలిచెనేడు 

నా వినాశముననది తప్పె నేడు 

నా హృదయకల్మషము హరించె నేడు 
మహాలింగ త్రిపురాంతకయ్యా 

పూర్వ జన్మ కర్మ నివారణమయ్యె నేడు.” 
“శరణార్థి శరణార్థి, ఓ తల్లీ మాయమ్మ! 
శరణార్థి శరణార్థి కరుణానిధీ! 


46 


శరణార్థి శరణార్థి ఓ తల్లీ దయామూర్తీ! 
త్రిపురాంతక మహాలింగము పెట్టిన చిక్కును 
తప్పించితివి తల్లీ! నీ దయవలన 
పులినోటబడి మరల ్రదికితిని, నేడు తల్లీ! 
శరణార్థి శరణార్థి మాయమ్మా” 


అనుచు ఆమెకు సాష్టాంగ ప్రణామమొనరించెను. అక్కమహాదేవి కిన్నెర అక్కమహాదేవి 
కిన్నెర బొమ్మయ్య పశ్చాత్తాపమునకు మెచ్చి. 

“నా యంతటి పుణ్యము చేసిన వారు గలరా 

నా యంతటి భాగ్యము బడసినవారు గలరా 

కిన్నెరయ్య యంతటి అన్న గలడు నాకు 

ఏదేడు జన్మలందు శివభక్తులే బంధువులు నాకు 

చెన్న మల్లికారునయ్యయంతవాడు 

మగడునాకు చూచితిరా.” 


అనుచు కిన్నెర బొమ్మయ్యకు తన ఆప్యాయతను తెలిపెను. కిన్నెర బొమ్మయ్య తన 
అవివేకమునకు మరిమరివగచుచు “నన్ను గన్న తల్లి అక్కమహాదేవి విరక్తిచే 
దిగంబరియై కామ సంహారిణియై ఇటకు వచ్చుచున్న” దని జరిగిన వృత్తాంతమును 
వివరముగా ప్రభువున కెరింగించెను. 
అనుభవమంటప (ప్రవేశము -పరీక్ష 

కిన్నెర బొమ్మయ్య నతవదనుండై తన దారిని పోయిన తదుపరి అక్కమహాదేవి 
కల్యాణ పట్టణమునందు (ప్రవేశించెను. ఉడుతడిని విడిచి నది మొదలు అన్న 
బసవన్ననుగన వలయునను కుతూహలము అక్కకు ఎక్కువగుచుండెను. దిన దిన 
మా కుతూహలము పెరుగుచుండెను. దారి యందు వచ్చుచు పోవుచు నున్న శరణుల 
గుంపులను జూచి వారి వలన బసవన్న దాసోహటప్రశంసలను విని “చెన్న మల్లికార్జునుని 
వలచి ఉభయ లజ్జల నొదిలితిగాన కల్యాణమును గావించిన మోసమో యనుచున్నా” 
ననుచు బసవన్న మహామందిర ద్వారమునందు (ప్రవేశించెను. సదావచ్చెడి శరణులకు 
స్వాగతము పలుకుటకు బసవన్న అంతరంగిక శరణుడు, ఆపన్న ద్వారమందు ఆమెకు 
స్వాగతము పలికి లోపలికిదయ చేయమని విన్నవించెను. బసవన్న ఆమె 
వీరవైరాగ్యమునకు మనసున ఆనందించి ఉన్నతాసనమున కూర్చుండునట్లు తెలిపెను. 


47 


బసవన్నను చూడవలయు నను కుతూహలముగల అక్కమహాదేవికి అతనిని 
చూచిన తరువాత ఆమెకు కలిగిన ఆనందము వూహాలీత మనవచ్చుము. బనవన్న 
నీలాంబిక, గంగాంబిక, నాగాంబిక, చెన్నబసవన్న మొదలగు ముఖ్యశరణులను 
పరిచయ మొనరించెను. ఆమె వారందరికి తన శరణు తెలిపెను. అందరును ఆమె 
అఖండవైరాగ్యమునకు మనమున సంతసించిరి. అక్కమహాదేవి ప్రభుదేవుని దర్శనముకై 
తొందరపడుచుండెను. అంతవీరందరు అక్కమహాదివిని అనుభవమంటపమును 
వెంబడించుకొని పోయిరి. అక్కమహాదేవి శూన్య సింహాసనారూఢుడైయున్న 
ప్రభుదేవునకు, ఇతర శరణ శరణు రాండ్రందరినిచూచి 


“అనిమిషుని అల్లమయ్య” 

మరుళశంకరయ్య కోలశాంతయ్య 

మాదారధూళయ్య మిండమల్లినాథయ్య చెన్న బసవన్న 
చేరమరాయ తెలుగు జొమ్మయ్య కిన్నెరయ్య 
హలాయుధయ్య దాసిమయ్య భండారి బసవరాజయ్య 
చెన్న మల్లికార్జునుని ముఖ్యమగు 

శరణులకు నమోనమో యందును. 


అని నిలిచెను. వారందరు ఆమె అఖండవైరాగ్యమును బ్రహ్మతేజస్సును చూచి 
అచ్చరువొంది ప్రభువును జూచిరి. 


అక్కమహాదేవి పరీక్ష 


ప్రభుదేవుడు ఆమె నిజచరిత్రను, ఆమె అనుభావ జ్ఞానమును, ఆమె 
మాటలలోనే ఇతర శరణులకు తెలియునట్లు చేయవలయునను తలంపుతో మహాదేవిని 
నిండుసభలో కొన్ని ప్రశ్నలను సూటిగా అడిగెను. ఆ ప్రశ్నలకు ఆమె లింగముమెచ్చి 
జనా నని తలయూచు నటుల సమాధానముల నొసగెను. 


ప్రభుదేవుడు “ఉప్పొంగు చున్నయవ్వన మదముగల సతీ 
నీవిచ్చటి కెందుకొచ్చితివి తల్లీ 
సతియనిన కోపింతురు మాశరణులు నీ 
పతిగురుతు తెలిపివచ్చి కూర్చుండుము తల్లీ 
లేకున్న తొలగుమిటనుండి తల్లీ 


48 


మాగుహేశ్వరుని శరణు లందు 
సంగసుఖ సన్నిహితము గోరిన, నీ 
పతియెవ్వరనునది చెప్పుము తల్లీ! 


అక్కమహాదేవి, “హరుడా, నీవు నాకు మగడవుగావలయునని” 
అనంత కాలము తపమొనరించితిని 
పెండ్లివార్త రాగానే మావారు నన్ను 
శశిధరుని చెంతకు పంపిరి 
భస్మముబూసి కంకణము కట్టిరి 
చెన్నమల్లికార్డునయ్య నాకు మగడుగా వలయునని” 
“చెన్న మల్లికార్డునుడే మగడునాకు తక్కిన వారితో 
సంబంధము లేదయ్య ప్రభూ 


“ప్రభుదేవుడు, దేవుడు నిన్నువలచెను నీవు దేవుని 
వలచితివి అనునదెట్లు నిజము 
భావము శుద్ధమైనచో, చీరను విడిచినవెండ్రుకల మరుగెందుకు 
అది అంతరంగమందలి సిగ్గు బాహ్యమందు కనిపించెగదా! 
గుహేశ్వరలింగమున కిదిమెప్పితము గాదు.” 


అక్కమహాదేవి, “ఫలములోపల పక్వముగానిదే పైన 

తోలు మడతలు పడదు 

కామునిముద్రను చూచిన మీకు 

వేదన కలుగునేమో యను భావముతో 

మరుగు పరచితి,మీకెందులకాచింత! 

చెన్నమల్లికార్డున దేవునియందు కలిసినదాన 

నన్ను పీడించకు మన్నా” అని పలికెను. 

ప్రభుదేవుడంతటితో విడువక తత్వజ్ఞాన సంబంధమగు అనేక ప్రశ్నలను వేసి 

ఆమె సమాధానములను విని ఆమె అనుభావ నిధి యనియు తత్వజ్ఞశిఖామణియనియు 
తెలుసుకొని మనసున ఆనందించి అనుభవ మంటపమునందలి శరణులకు 
తెలియునటులు ఆమె అంతరంగ మందలి ప్రకాశమును 


49 


“ఆదిశక్తి అనాదిశక్తి యందురు 
దానినెవ్వరు తెలుసుకొనిరయ్యా 

అది యనగాగురుతునకు వచ్చెను 

అనాది యనగా పేరునకు వచ్చెను 

ఆదిగాదు అనాదిగాదు ఊరులేదు పేరులేదు 
నిజశక్తి చిచ్ళక్తియయ్యె గనుమా 
అంతరంగమందలి ప్రకాశము 

బహిరంగమందు తానయె భేదములేక 

గుహేశ్వర లింగమందున్న అక్క 

మహాదేవి శ్రీపాదములకు నమోనమో యందును” 


అని తెలిపెను. ఆమె యొసగిన సమాధాన వచనములను విని ఆమె యందుగల 
వైరాగ్య తేజస్సును, అంగలింగ సామరస్యానుభవమును కనుగొని, అందరును ఆమెను 
అక్కయని గౌరవించి అనుభవ మంటపము నందు ఉన్నతాసనమున కూర్చుండ 
నియమించినది. బసవేశ్వరుడు నీలాంబిక గంగాంబిక నాగాంబిక, చెన్నబసవేశ్వరుడు 
అందరును ఆమెను “మహామందిరము” నందు ఉండునట్లు ఆహ్వానించిరి. వారి 
మాటను కాదనక అక్కమహాదేవి “మహామందిరము నందుండి ఆమెవారి 
కుటుంబవ్యక్తులలో నొకరుగా కలిసి, అందుండి బసవనిభక్తి, దాసోహభావము, 
హరగణముల ఆరోగణము అడిగినదిచ్చెదనను బసవనిబాస బాస తప్పనను 
బాసమొదలగు భక్తిక్రియలను జూచుచు అనుభవమంటప మందలి జ్ఞానసంపత్తును, 
పెంచుకొనుచుండెను. అనుభవ మంటపము నందలి శివానుభావ జ్ఞానచర్చల యందు 
పాలుగొనుచు, తన అనుభావమును అభివృద్ధి చేసుకొనుచుండెను. 

ఇట్లు కొన్నాళ్లు అక్కమహాదేవి మవామందిరమందుండి బనవాది 
ప్రమథులకరుణ ప్రసాదానుభవమును బొందుచుండి, తన ఇష్టదైవంబగు, శ్రీశైల 
మల్లికార్డున మహాలింగమందు ఐక్యముగావలయునను తనకోర్మెను ప్రభుదేవున 
కెరిగించెను. 


అక్కమహాదేవి వీడ్కోలు 
ప్రభుదేవుడు తన అనుభవజ్ఞానమువలన శ్రీశైల క్షేత్రమునందు గల కదళీ 
వనమునందు ఐక్యము నొందునని ఇట్లు తెలిపెను. 


50 


నేను నీవను భేధమును విడిచి 

తాను తానై త్రికూటమను మహాగిరి 
కొట్ట కొన నెక్కి చూచిన 

బట్ట బయలు గాన వచ్చును చూడమ్మా! 
ఆ బయలు నందు కలసి పోయిన 
త్రికూట గిరి యందొక కనరాని కదలి 
కనుపించును చూడమ్మా! 

ఆ కదళియను కళయందు 

చొరవడి చూచిన దేదీష్యమాన మగు నొక 
జ్యోతి గలదు చూడమ్మా! 
పయనించుము తల్లీ అచటికి 
గుహేశ్వర లింగమందు పరమ పదవి 
స్వీయమగును నీకు చూడమ్మా!” 


అనుచు ప్రభుదేవుడు ఆమెకు ఐక్యమగుటకు యోగ్యమగు స్థలమును తెలిపి 


“తమ గుణము నాస్తియె లింగ సంగియైనది 
మనో గుణము నాస్తియై, జ్ఞాన సంగియెనది 
భావ గుణము నాస్తియెమహా ప్రకాశము తానైనది 
నీవు నేనను భేదము నణచి మా 

గుహేశ్వర లింగమందు స్వయం లింగమైన 
మహాదేవి అక్కనిలువునకు శరణనుచుంటిని” 


అని ప్రభుదేవుడు ఆమెకు నమస్కరించెను. 


“తనువు నందుండి తనువును గెలిచెను 
మనసునందుండి మనసును గెలిచెను! 
విషయము లందుండి విషయాదుల గెలిచెను 
అంగ సంగమునొదలి భవమును గెలిచెను 
కూడల చెన్నసంగయ్య హృదయకమలమున 
నిండి నిజపథమును జేరిన మహాదేవి యక్క 
శ్రీ పాదములకునమో నమో యనుచుంటిని” 


51 


అని చెన్నబసవేశ్వరుడు, నమస్మరించెను. 


“కంటి చూపు కరస్థల ప్రాణమయ్యెను. 

ఒంటి వికారము నిర్వికార మయ్యెను. 

సంగ సుఖము నిస్సంగ మయ్యెను. 

స్రీ యను భావము బయలు నందు కలిసెను 

కలిదేవుని దేవా నిన్ను వలచి, ఆనంద మొందిన 

మహాదేవి అక్క పాదములను తలచి తలచి నేను ధన్యుడనైతిని 
అని మడివాల మాచిదేవుడు నమస్మరించెను. 

“నాను, కాకేమి? 

అజ్ఞానికి పెద్ద చిన్న కలదు గాని, 

సుజ్ఞానికి పెద్ద చిన్న కలదా, చెప్పుమా! 

చావు గల వానికి భయముగలదు గాని, 

చావును గెలిచిన వానికి భయముండునా, చెప్పుమా! 

కపిల సిద్ధమల్లికార్డుని యందు గలిసిన, 

మహాదేవి అక్క నిలువునకు శరణని 

సిద్ధుండ నైతిని, చూచితివా చెన్నబసవన్నా”. 
అనుచు సిద్ధరామ శివయోగి నమస్మరించెను. 


“దేహము లజ్ఞయందలి కల్పితమును వదలి, 
జీవితము నందలి లజ్జలోగల మోహమును వదలి 
మనసులోని లజ్ఞయందలి గురుతును వదలి, 
భావకూటము శూన్యమని యెరింగి, 

తమకపు స్నేహవ్యవహారము నకు బోక, 

కూడల సంగమదేవుని యందున్న 

నన్ను గన్న తల్లి మహాదేవి యక్క 

నిలువును చూచితివా ప్రభువే! 


అనుచు బసవేశ్వరుడును నమస్మరించెను. ఈ ప్రకారముగా అనుభవ 
మంటపము నందలి శరణులు, మహిళాశరణులు అందరును ఆమెకు నమస్కరించి 
వీడ్కోలు చెప్పిరి. 


52 





53 


అక్క 


తత్వజ్ఞాన పరీక్ష 


కూడలేని ఘనమును కూడు విధమెటులు; 

తెలిపిన దానికదే కొరత! 

గుహేశ్వర లింగమును వేరుగాజేసి, 

కలియు విధమెటులు తెలుపుము! 

గట్టినెయ్యికి కరిగిననెయ్యికి భేదము గలదా! 

దీపమునకు దీప్తికి భేదముండునా! 

అంగమునకు ఆత్మకు భేదమున్నదా, 

శ్రీగురువు నా అంగమును మంత్రమయము చేసినందున, 
సావయ నిరవయమునకు భేదము లేదయ్యా! 

చచ్చితినని పీనుగు పలుకుట గలదా! 

దాచిన ధనము పలుకుట గలదా! 

తోడుబెట్టిన పాలు తియ్యనగుట గలదా? 
గుహేశ్వరలింగమునకీమాట ఒప్పదు! 

చచ్చిన పీనుగు పలుకుట గలదు! 

దాచిన ధనము పలుకుట గలదు! 

తోడుబెట్టిన పాలు తియ్యనగుట గలదు! 

ఇది నాకాశ్చర్యము, చెప్పమ్మా తల్లీ! 

కాయములేని సుఖము, జీవము లేని భావము; 

ఆ తావేది తెలుపుము, గుహేశ్వరలింగమునకు! 
నిదురించి కలగని చెప్పునపుడు చచ్చిన పీనుగు లేచి పిలిచె, 
తోడుబెట్టిన పాలు గట్టినెయ్యి యయ్యె తియ్యనయ్యె; 

దీనికి తప్పుదీయుట యెందులకు? 

ఇది లెస్సయయ్యె! ........... 

ఎటుజూచినను గుహేశ్వరుడను భావమొక్కటయ్యె, 
అనుచు ప్రభువు ఆమె తత్త్వజ్ఞానమునకు సంతసించి, ఆమె “తత్త్వ 
జ్ఞాననిధియని తెలిపి తన శరణులను తెలిపెను - 


54 


మహాదేవి వందన సమర్పణము 


మహాదేవి అనుభవమంటపము నందలి శివశరణుల కరుణ ప్రసాదము 
వలననే తనకు ఈ అనుభావజ్ఞానము కలిగినదని, 


“బసవన్న నే గురువు ప్రభుదేవుడే లింగము 
సిద్ధరామయ్యయే జంగమము 
మడివాలయ్యయే, నన్ను గన్నతండ్రి 
చెన్నబసవన్ననే పరమారాధ్యుడు 

ఇకనే సుఖినైతి గనుమా చెన్నమల్లికార్డునా!” 


“బసవన్న భక్తిచెన్నబసవన్న జ్ఞానము 
మడివాలయ్య నిష్ట ప్రభుదేవుని జంగమస్థలము 
అజగన్న ఐక్యస్థలము నిజగుణుని ఆరూధస్థలము 
సిద్ధరామయ్య సమాధిస్థలము 

ఇట్టి వారందరి కరుణ ప్రసాదము 

నాకయ్యెను చెన్న మల్లికార్డునా!” 


“సంగన్న బసవన్న పాదముగంటి గాన, నా 
యంగము నాస్తి యయ్యెను 

చెన్న బసవన్న పాదముగంటి గాన, నా 
ప్రాణము నాస్తియయ్యెను. 


నాకు జ్ఞానము స్వాయత్త మయ్యె 

చెన్న మల్లికార్డునా మీ శరణుల 

కరుణ ప్రసాదమును బడసితిగాన,నాకు 
ఏ జంజాటము లేదయ్యా ప్రభువే” 


అని ఒక్కొక్కరిని స్తుతించుచు నమస్మరించుచు, మరియు నిట్లనియె, 


55 


“శరణార్థి శరణార్థి మీకందరకు 

ఒడలు లేని నుడువలేని కడగానని 

ప్రియు నొడగూడి సుఖి నైతి 

వినుడయ్యా బాసతప్పను ఇతరంబు కోరను 
ఆశించను ఇతరసుఖంబుల 

ఆరు చెడి మూడై మూడు చెడి రెండై 
రెండు చెడి ఒకటై నిలిచితినయ్యా 
బసవన్న మొదలగు శరణులకు శరణార్థి 

ఓ ప్రభూ మీ వలననేను కృతకృత్యురాలనైతి 
మరువవలదు మీ బిడ్డను నేననుచు 
చెన్నమల్లికార్డునితో కలిసి యుండుమని 
నన్ను దీవింపుడయ్యా” 


“పుట్టితిని శ్రీ గురుని హస్తమందు 
పెరిగితిని అసంఖ్యాకుల కరుణయందు 
సద్భావమను పాలు, సుజ్ఞానమను నెయ్యి 
పరమార్థమను చెక్కర బెట్టిరిచూచితివా! 
ఇట్టి త్రివిధామృతమును తనివి దీర 
బెట్టివారు పెంచిరి నన్ను చూచితివా! 
తగిన మగనికిచ్చి పెండ్లిజేసి 

ఇచ్చిన ఇంటికి పంపుటకని 

వచ్చిరి అసంఖ్యాకు లందరుకూడి 
బసవన్న మెచ్చునటులు సంసారము జేయుదు 
చెన్నమల్లికార్డుని చైబట్టి. 


మీ తలకు తురాయి దెత్తును 

కాని పూరి దేను అవధరింపుడు 
తరలిపొండు మీరందరు 

శరణార్థి, శరణార్థి, మీకందరకు.” 


56 


అనుచు తనను సాగనంప నిలిచిన వారందరికి సాష్టాంగ నమస్కారములు చేయుచు 
వారితో సెలవుగైకొని కల్యాణమును విడిచి శ్రీశైలక్షేత్రమునకు పయనమగుచు. 


“అయ్యా మీ శరణులతో కూడియుండిన 
సుఖమును నుపమింపరాదయ్యా 

అయ్యా మీ మహంతుల కూడి 

విడిచి పోవుటకన్న చచ్చుట బలు లేసయ్యా 
చెన్నమల్లికార్డునయ్యా! మీ నిజము నెరిగిన 
మహాత్ముల విడిచి నేనిలువలేనయ్యా” 


అనుచు ఉడుతడిని విడుచునప్పుడు తల్లిదండ్రుల సఖుల విడిచిన నాటికన్న 
శరణులవిడుచు నేటిదుఃఖము ఆమెకు, అతి దుర్భరముగానుండెను. కాని 
చెన్నమల్లికార్డున మహాలింగమందైక్యము గావలయు ననుకుతూహలము వలన ఆ 
దుఃఖము నాపుకొని తన ప్రయాణమును ముందుకు సాగించెను. సాగనంవ వచ్చిన 
శరణులు శరణురాం[(డందరు ఆమెను విడుచు దుఃఖము నాపుకొనలేక, 
అప్రయత్నముగా వచ్చు అ(్రుధారలను తుడుచుకొనుచు ఆమె చివరి మాటలను 
తలచుచు తలచుచు ఆమె తమకంటి కగుపడు వరకు ఆమెను చూచుచు చూచుచు 
ఆమెను దీవించుచు తమ తమ నెలవులకు తిరిగిపోయిరి. 


కదళీవనయాత్ర - ఐక్యము 


అక్కమహాదేవి శ్రీశైలక్షేతమార్గమధ్యము నందలి సృష్టి సౌందర్యమును 
వనరామణీయకమును గాంచుచు కల్యాణము నందలి అనుభవమంటపము నందు 
వినిన శివానుభవ గోష్టుల వలన కలిగిన అనుభావజ్ఞానముచే వనమందు 
చూచునదంతయు శివచైతన్యమే యని భావించుచు 


“వనమెల్ల నీవే వనమందలి దేవతరులన్నియు నీవే. 
తరువులం దాడు చున్న ఖగ మృగము లన్నియు నీవే 
చెన్నమల్లికార్డునా సర్వభరితుండవై 

నీ ముఖమును జూపుమా” 


అనుచు తన ఇష్టదైవంబగు చెన్నమల్లికార్డునుని వేడుచు శ్రీశైల పర్వతమును జేరెను. 
అచ్చట చెట్టు చెట్టు యందును పుట్టపుట్ట యందును చెన్న మల్లికార్డునుడు గలదని 


57 


పిలుచుచు, కనుపించుమని వేడుచు, కనబడకుండిన విలపించుచు, శ్రీశైలగిరిని జేరెను. 
అచ్చట శ్రీశెలదేవస్థానమందలి తన ఇష్టదైవంబగు చెన్నమల్లికార్డున మహాలింగమును 
సందర్శించి, శ్రీశైల సూర్యసింహాసన పీఠర్రాధిపతులగు (మునిప) జగద్దురువుల వారికి 
నమస్కరించి, ప్రభువు తెలిపిన గురుతులను వెదకుచు తుదకు కదళలీవనమును 
కనుగొని, అందు ప్రవేశించెను. అచ్చట నొక ఏకాంత స్థలము (బిలము) నందు, 
సుఖాసీనయై అనన్యభక్తితో కరస్థలమందలి ఇష్టలింగమును జూచుచు, ఇష్టప్రాణ 
లింగములనొకటిగా చూచి, చెన్న మల్లికార్డునుండను భావలింగమును దృష్టియందు 
నిలిపి అంతరంగము బహిరంగము ఆత్మసంగముల నొకాటిగా జేసి 


“కదలి యనునది తనువు కదళి యనునది మనసు 
కదళి యనునది విషయాదులు 

కదళి యనునది భవఘోరారణ్యము 

ఈ కదళి యనుదానిని గెలిచి బ్రదికివచ్చి 
కదళివనమందు భవహరుని గంటి 

భవమును గెలిచి వచ్చిన బిడ్డా యని 

కరుణతో నెత్తుకొని 

బిగువుతో ఎదనొత్తుకొనిన 

చెన్న మల్లికార్జునుని హృదయ 

కమలమందు నిండి పోయితి” 


అనుచు శివయోగానందమగ్నయె స్వయంలింగమయ్యెను. ఇప్పటికిని శ్రీశైలక్షేత 
మందలి కదళివనమునందు అక్కమహాదేవి పేరుతో నొక వాగు (అక్క్మనహళ్ల) ఆమె 
పేరుతో నొకబిలమ (అక్కనగవి ఆమె పేరుతో నొకగద్దె (అక్కనగద్దె) మరియు 
అక్కనగవి ఎదుట విరియబోసిన వెంట్రుకలతో కప్పబడియున్న ఆమె శిలాప్రతిమ 
సుప్రసిద్ధ చరిత్రావశేషములుగా నిలిచి యున్నవి. శ్రీశైలదేవస్థానపు ప్రాకారగోడకు, 
అరటిచెట్టు దగ్గర నిలిచియున్న అక్క మహాదేవిని లింగము నుండి ఒకచేయి బైటికివచ్చి 
రమ్మని పిలిచినట్టు చెక్కబడియున్న చిత్రము, మల్లికార్జునుని గుడియందు ఆమె 
లింగార్చన జేయుచున్నట్లు శిలాప్రతిమ యొకటి; అక్కమహాదేవి శ్రీశైల 
చెన్నమల్లికార్డునుని తన పతిగా భావించి, అర్చించి ధ్యానించి కదలీవనమందు 
మల్లికార్జున లింగములో ఐక్యమైన దను చరిత్రాంశములకు స్మారకచిహ్నములుగా 


58 


నిలిచియున్నవి. శ్రీశైలక్షేత్రముతో శివశరణులకు సన్నిహిత సంబంధమున్న దనుటకు 
అక్కమహాదేవి చరిత్రకూడ యొక బలవత్తరమగు ఆధారము. 


అక్కమహాదేవి - అవివాహితనే 


అక్కమహాదేవి కౌశికుని రాజభవనమునందు (ప్రవేశించు వరకు పూర్వ 
కవులును, ఆధునిక రచయితలును అందరు దాదాపు ఏకాభిప్రాయులయ్యే యున్నారు. 
కాని రాజభవనమునందు ప్రవేశించిన తదుపరి జరిగిన సన్నివేశము లందు, 
భిన్నాభిప్రాయము లేర్పడినవి. అందును ఆమె వివాహవిషయము ముఖ్యము. ఈ 
భిన్నాఖిప్రాయములకు పూర్వకవులలో ముఖ్యులగు హరిహరుని, చామరసుని కృతులే 
మూలము. 

హరిహరుని కథన ప్రకారము; అక్క్మమహాదేవిని జూచి కౌశికుడు మోహించును. 
అలిమిన గాకున్న బలిమిననైనను ఆమె తనను వివాహమాడునటులు ఒప్పించుమని 
కౌశికుడు తన మంత్రిని పంపును. ఆమె అంగీకరించదు మంత్రి ఆమె తల్లిదండ్రులకు 
రాజదండన భయమును జూపును. ఆమె తల్లిదండ్రులు తమ ప్రాణభయముచే, ఆమెను 
రాజుతో వివాహమాడు మందురు. అందుకు అక్కమహాదేవి తన నిత్యనియమములగు 
లింగపూజ గురు జంగమముల దాసోహము, అనుభావగోష్టికి అంతరాయము 
కలిగించనని కౌశికుడు అంగీకరించిన అతనితో వివాహమునకు అంగీకరింతు 
ననును. రాజు తన మూడు నియమములకు అంతరాయములు కలిగించి మూడు 
తప్పులు జేసిన, రాజభవనము నుండి తానువెడలి పోవుటకు స్వతంత్రురాల 
నగుదుననును. కౌశికుడు ఆమాటలకు అంగీకరించును. ఈ అంగీకారముపై ఆమె 
అతనితో వివాహమాడును. రాజ భవనమునందు, “విషమ సంసారము” 
చేయుచుండును. కౌశికుడు ఒక్కొక్కటిగా ఆ నియమములకు అంతరాయముల కలిగించి 
మూడు తప్పులను జేయును. ఒడంబడిక (ప్రకారము, అక్కమహాదేవి, రాజభవనము 
నుండి దిగంబరియై వెడలిపోవును. ఆమె దిగంబరియె పోవుటకు, హరిహరుడు తెలిపిన 
కారణము ఇది. ఒకనాడు మధ్యరాత్రియందు అక్కమహాదేవి నిదురించుచుండగా, 
ఆమె ఆరాధ్య గురువు రాజభవనమునకు వచ్చును. ఆమె నిద్రమేలొని, భక్తి ఆతురతతో, 
వివస్త్రగానే గురుదర్శనమును వచ్చును. గురువు ఆమెను 'వస్రభూషితవైరమ్మనును. 
ఆమె వస్త్రమును గైకొన బోవును. కౌశికుడు, “అత్యంతభక్తురాలవగునీకు, మీరిన 
విరక్తురాలవగు’ నీకు చీరయెందుల కని, పరిహసించి చీరను లాగుకొనును. అది 


59 


మూడవ తప్పు అగుటవలన, కౌశికుడు, తన మూడునియమములకు 
అంతరాయములను కలిగించి మూడు తప్పులు జేసెననియు, తాను రాజభవనము 
నుండి వెడలిపోవుటకు స్వతంత్రురాలనైతిననియు, కౌశికునకు తెలిపి, అతని 
చేతియందలి చీరను వదలి, కేశాంబరియైై, అటనున్న గురువునకు నమస్కరించి, 
రాజభవనమునుండి వెడలిపోవును. 

హరిహరునకు అక్క్మమహాదేవిపై ఎంతభక్తియున్నను, అతడు ఆమెకాలమునకు 
ఎంత దగ్గరివాడైయున్నను, అతడు చిత్రించిన అక్మమమాదేవి పాత్ర, బిడ్డ భవిష్యత్తుకన్న 
తమ మేలునే కోరు ఆమె తల్లిదండ్రులపాత్రలు, రాజదర్పము వలన బలిమిన నైనను 
అక్క్మమహాదేవిని పొందగోరు కౌశికునిపాత్ర. అంతేగాక శ్రీశైలక్షేత్రమునందు అతడు 
ప్రవేశపెట్టిన ధనాశాకోరులగు జంగములపాత్రలు, ఆనాటి శివశరణుల సత్త్యశు 
ద్ధజీవనములకును, వారుబోధించిన ధార్మికతత్త్వములకును గొడ్డలిపెట్టువలె 
కనబడుచున్నవి. అంతేగాక అక్కమహాదేవి శ్రీశైలమునకు పోవుటకన్న మొదలు. 
కల్యాణము నందుండి, అనుభవమంటవమందలి, అనుభావగోష్మలలో 
పాలుగొన్నటులు ఆమె వచనములు, ఆమె సమకాలీనులగు ఇతర శివశరణుల 
వచనములు సాక్ష్యమిచ్చుచుండగా, హరిహరుడు అతిముఖ్యమగు ఆ విషయమునే 
తెలుపలేదు. కనుక అతనికి ఆమె చరిత్ర సంపూర్ణముగా ఉన్నదున్నట్లు తెలియ 
నందుననో, లేక అవివాహితయగు నొకస్తీ రాజభవనము నందుండుట, తప్పని 
భావించియో, హరిహరుడు ఆమెకు వివాహమైనట్లు ఊహించి వ్రాసియుండవచ్చును. 
తర్వాత జరిగిన సన్నివేశముల వలన అది సత్యమని తలంచుట సమంజసము గాదు. 

తననిత్యనియమములకు కౌశికుడు, అంతరాయము కలిగించడను నమ్మకము 
లేని స్థితియందు, అక్కమహాదేవి అతనితో వివాహమాడి, రాజభవనమునందు వైవాహిక 
జీవనమును (విషమస్థితి యందైనను) గడుపుచుండగా; రాజు తననియమములకు 
అంతరాయము కలిగించెనని, వివాహ సంబంధమును తృణీకరించి, రాజభవనము 
నుండి, (ఆమె) వెడలి పోవుటవలన ఆమెకు ప్రయోజనకరము గాకపోవుయేగాక, 
మగనిపై తప్పుమోపి వెడలిపోయినదను, అపవాదు కూడ కలుగవచ్చును. బహుశః 
ఇట్టి అపవాద మందలి నిజస్థితిని లోకమునకు తెలుప వలయునను ఉద్దేశముతోనే 
ప్రభుదేవుడు, అనుభవ మంటపమునందు అట్టి ప్రశ్నల నడిగి యుండును. ఆమె 
యొసగిన సమాధాన వచనముల వలన ఆయపవాదము నిరాధారమని తెలియ 
వచ్చినది. 


60 


వివస్త్రగానే ఆమె గురుదర్శనమునకు వచ్చుట, కౌశికుడామెను పరిహసించుట, 
ఆమె దిగంబరత్వమునకు కారణములను హరిహరుని వాదన సహేతుక మనిపించదు. 
అది అసహజము, అస్వాభావికమనియు కూడా తోచును. ఈ కారణము వలన 
హరిహరుని కథనమును నమ్మి ఆమెకు వివాహమైనదను విషయమును అంగీకరించక 
పోవుటయే సముచితము. 

చామరసుని కథన ప్రకారము; అక్కమహాదేవి వివాహమునకు మొదలు తనదొక 
కోర్మెను పూర్తిచేసిన కౌశికునితో వివాహమునకు సమ్మతింతుననును. కౌశికుడు 
తనకోర్మెను నిరాకరించిన అవివాహితగానే రాజభవనమునుండి వెడలిపోవుదుననును. 
కౌశికుడందుకు అంగీకరించును. అంతేగాక ఆమె సమ్మతిలేనిదే బలాత్మరించనని 
కూడ శపథము చేయును. అప్పుడు అక్కమహాదేవి రాజభవనమునందు ప్రవేశించును. 
ఆమె రాజభవనముందున్న కొన్ని రోజులలో వివాహము జరుగు అవకాశము కలుగలేదు. 
కామాతురుండగు కౌశికుడొకనాడు, ఆమెను కౌగిలించబోవును. తన కోర్కెను దీర్చకనే 
బలాత్మరింప జూచుటన్యాయమా? అని ఆమె రాజును హెచ్చరించును. రాజు ఖిన్నుండై 
తనకోర్మెను తెలుపుమని ఆమెను కోరును. అక్కమహాదేవి తాను శివభక్తురాలు గనుక 
రాజు లింగధారియై శివభక్తుండైననే అతనితో వివాహమునకు సమ్మతింతుననును. 
రాజు తన కదిసాధ్యముగాదనును. అంత అక్కమహాదేవి, కౌశికుండు తన మాటను 
నిలుపుకొనలేక, వచనభ్రష్టు డయ్యెనని తాను రాజభవనమునుండి వెడలిపోవుటకు 
స్వతంత్రురాల నైతినని, రాజునకు తెలిపి రాజభూషణాంబరములను విప్పి పారవైచి, 
అతని కామోద్రిక్తత తగ్గుటకు దిగంబరియై రాజభవనమునుండి వెడలిపోయెను. 
జైనుండగు కౌశికుడు దిగంబరత్వము నందలి పూజ్యభావమును తలంచియో 
తనమాటను నిలుపుకొనలేక పోయితిననియో, మిన్నకుండెను. జినధర్మ ప్రాబల్యముగల 
ఆనాడు దిగంబరత్వమొక వింత గాకుండెను. 

చామరసుని ఈ కథనమునందు నైజము, స్వాభావికము కనిపించుచున్నది. 
అక్కమహాదేవి కోర్మెను అంగీకరించి కౌశికుడు శివభక్తుడై యుండిన ఆరాజ్యమునందు 
జైనుల ప్రాబల్యము తగ్గుచుండెను. ఆ రాజ్యము శైవసామ్రాజ్యముగా మారుచుండెను. 
శివధర్మ ప్రచారమునకు అనుకూలము కలుగుచుండెను. అట్లుగానందున అక్కమహాదేవి 
కౌశికుని కపిముష్టినుండి తప్పించుకొని అవివాహితగానే బయట పడగలిగినది. ఈ 
క్రమమునందు ఆమెయందలి దూరదృష్టి తులనాత్మక విచారము, శివభక్తి 
ప్రాబల్యమునకు ఆమెచేయదలచిన త్యాగము తెలియుచున్నది. ఆమె వ్యక్తిత్వ మందలి 


61 


ఘనత పెరిగినది. కనుక చామరసుని కథనప్రకారము అక్కమహాదేవి, అవివాహితగానే 
నిలచిన అఖండ బ్రహ్మచారిణియనుటయే సర్వవిధముల సముచితము. 

ఈ విషయమునందు ఇరుప్రక్కలవారు, తమ తమ వాదముల నెగ్గించు 
నుద్దేశముతో, అప్పటి కాలమాన పరిస్థితులను, సంస్కృతిని, లోకాచారములను 
ఆధారముగా గొని తమ తమ బుద్ధిబలములతో వాదోపవాదములను జేయుచున్నారు 
ఐనను తర్వాత జరిగిన కొన్ని సన్నివేశములందు అక్కమహాదేవి స్వయముగా వచించిన 
వచనముల వలనను, ఆమె గురించి ఇతర శివశరణులు చేసిన ప్రశంసల 
వలనను,మనస్తత్వశాస్త్ర ప్రకారముగను ఆలోచించిన ఆమె అవివాహితగా నుండెననియే 
తెలియుచున్నది. మనస్తత్వశాస్త్ర ప్రకారము రాజభవనమునందలి భోగవిలాసములతో 
వైవాహిక జీవనమున కలవాటు పడిన తదుపరి, హఠాత్తుగా వానినన్నింటిని కాలదన్ని 
రాజభవనము నుండి వెడలిపోవుట మానవ స్వభావమునకు వ్యతిరేకముగా నుండును. 
కొంతవయస్సు దాటిన తదుపరి, బుద్దునివలె, సంసార సుఖమునందువిముఖత 
కలిగినను కలుగవచ్చును. కాని నవయవ్వనము నందు, అందులో హఠాత్తుగా, అంతటి 
విముఖత కలుగుట అసంభవము. 

రాజభవనము నందు రాజు, అక్కమహాదేవిని బలాత్మారింప జూచి నప్పుడు, 
“ఒల్లనుపో కొంగువీడుమో మూర్చుడా” అని రాజును ధిక్కరించుట వలన ఆమెకు 
రాజుతోవివాహము కాలేదనియే తెలియుచున్నది. వివాహమై వైవాహిక జీవనమును 
గడుపుచుండినచో, అట్లుధిక్కరించుటకు ఆమెకు ధైర్యము చాలకుండెను. కిన్నెర 
బొమ్మయ్య పరీక్షింప వచ్చినప్పుడును, అనుభవ మంటపమునందు ప్రభుదేవుని 
ప్రశ్నలకును, అక్కమహాదేవి పలికిన సమాధానవచనముల వలనను కూడ 
రాజభవనము నందు ఆమె అవివాహితగా నుండెననియే తెలియుచున్నది. 


ముఖ్య ఆక్షేపణలకు సమాధానములు 


అక్కమహాదేవి తన వచనములందలి కొన్నింటిలో, తన విరహవేదన, 
మోహావేశము, ప్రియునితో కూడెడు కోర్కె ప్రియునిపిలుచుకొని రమ్మని సఖులను 
వేడుట, కూడి ఆనందమున పరవశించినటుల తలంచుట, మొదలగు కామవికారపు 
చేష్టలను వచించియున్నది. ఆమె వైవాహికజీవనమును అనుభవించినచో అట్టి 
అనుభూతి ఆమె ఎట్లు ఊహించగలదని, హరిహరుని పక్షమువారు వాదింతురు. 
కాని ఆవచనములందు ఆమె తెలిసినది కామవికారము కాదనియు, శివచింతన 


62 


మందుండి, శివజీవైక్యాను సంధానకోర్మెను తెలిపినదనియే గ్రహించవలయును. ఆమె 
ఇతర వచనములందును గూడ. ఈ యభిప్రాయమే తెలిపియున్నది. 

(ప్రేమలు రెండు విధములు. ఒకటి లౌకిక (డ్రేమ (కామతృప్తి) రెండవది 
ఆధ్యాత్మిక ప్రేమ (మోక్షాపేక్ష. కామతృప్తి అనగా, పరస్పర మోహావేశము గల స్త్రీ 
పురుషుల సంగమము. మొదటి ప్రేమ గురి. అది జరుగునంత వరకు వారిరువురియందు 
ఆతురత పెరుగుచుండును. ఆ యాతురతనే కామవికారపు చేష్టలకు మూలము. 
దానినే విరహవేదన యందురు. మోక్షాపేక్ష యనగా జీవుడు దేవునియందు గలియుట, 
రెండవ (ప్రేమ గురి అట్లుకలిసిననే ఈ యాధ్యాత్మిక ప్రేమ గురి సిద్ధించును. భక్తి ఈ 
గురికి సాధన మార్గము. కామతృప్తికి సాధనముగా నున్న ప్రేమయే మోక్షసాధనయందు 
భక్తిగా మారును. సాధకులు,సాధన మార్గములు, సాధ్యములు వేర్వేరైనను; లౌకిక 
ప్రేమ యందు ప్రియురాలు ప్రియునితో కూడుటకు పడెటి పాట్లనే ఆధ్మాత్మిక ప్రేమ 
యందు (జీవుడు శివునియందు కూడుటకు)పడునట్లు తెలుపుట పూర్వము నుండి 
వచ్చిన యాచారమే; దీనినే మోక్షాపేక్ష యందురు. మధురప్రేమ యనియు కూడ 
యందురు. 

లౌకిక ప్రమ యందు ఇరువురి కలయిక యున్నంతవరకు, ఆ యిరువురును 
మహానందము నందు తన్మయత్వమును పొందియుందురు. ఆ తన్మయ త్వము 
క్షణభంగురము. తర్వాత వారిరువురును మళ్లి మొదటి ఆటకే వత్తురు. ఆధ్మాత్మిక 
ప్రేమ అట్లుగాదు. అది సులభసాధ్యమును గాదు. క్షణభంగురమును గాదు అది 
బహు కష్టసాధ్యము. ఆ బ్రహ్మానందము కలిగిన మరల తిరుగదు, తరుగదు. కనుక 
భక్తులు, భక్తురాండ్రు జీవితాంతము ఆ యావేదనను పొందుచుందురు. సాధకులు 
అదే జన్మయందు ముక్తిని బడయక పోవచ్చును. కర్మపక్వముగాకున్న మరల 
జన్మమెత్తవలసి వచ్చును. అప్పుడు పూర్వజన్మ సుకృతదుష్కృత ఫలముల 
ననుభవించుదురు. పూర్వజన్మ సుకృతము ముక్తి మార్గగామియయ్యి యుండిన, వారు 
కామాదిరిపులను తొందరగా గెలిచి దేహగుణముల నొదలగలుగుదురు అయినను 
జీవశివులు ఏకమగువరకు, ఆవేదన బొందుట వారికి తప్పనిసరియగును. ఈ 
దిశయందు మీరాబాయి తన కృష్ణప్రేమను భక్తిగా మోక్షాపేక్షగా తలంచి, పాడిన 
మధురకీర్తనలు మనకు నిదర్శనములుగా నున్నవి- 

ఆ యావేదననే అక్కమహాదేవి తన వచనములందు తెలిపినది. అంతటితో 
ఆమె సంసార సుఖము ననుభవించినదనుట పొరపాటు. ఆమె శరణసతి-లింగపతి 


63 


యను తత్త్వముననుసరించి శ్రీశైల చెన్నమల్లికార్డున మహాలింగమును, పతిగా 
భావించి, ప్రేమించి తన ఆవేదనను అతనికి భక్తితో నివేదించినది. అందులో అశ్లీలత 
యెంతమాత్రము గానరాదు. 

సర్వాంగసౌందర్యముతో బాటు, షోడశవర్షప్రాయమున నున్న అక్కమహాదేవిని, 
సాహసుండును, బలపరాక్రమ సంపన్నుండును అగు మహారాజు (ప్రేమించి, వివాహము 
నర్ధించిన ఆమె నిరాకరణము, అస్వాభావికమని వారు మరొకవాదమును జేతురు. 
యువతీయువకులు ఒకరి నొకరు ప్రేమించి (పేమ వివాహములను జరుపుకొనుచున్న 
ఈ రోజులలో ఆమె నిరాకరణము వారికి ఆస్వాభావికమని తోచినదేమో!కాని, 
సుమారు ఎనిమిది వందల ఏండ్లకు మొదలు, అప్పటి పరిస్థితులలో ఆమె 
నిరాకరణమును అస్వాభావికమనుట యెంతమాత్రమును పొసగదు. అట్ల తలంచుట 
పొరపాటు. అక్కమహాదేవి లింగధారియగు శివభక్తురాలు, సచ్చీలవతి. కౌశికరాజు 
జైనుడు, భవి. కనుక ఆమె నిరాకరణము అస్వాభావికమెంతమాత్రమును గాదు. 

అతి బలపరాక్రమ వంతుడును, కామపిశాచ పీడితుండును అగు కౌశికుని 
మందిరమందున్న అక్కమహాదేవి అతని బారినుండి యెట్లు తప్పించు కొనగలిగిన 
దనియు కూడ వారు యింకొక ఆక్షేపణజేయుదురు. ఈ సందర్భమున, రావణుని 
లంకయందు బంధితురాలై యున్న సీతశీలము వారికి గుర్తుకు రాలేదు గాబోలు! 
వారి అభిప్రాయమునందు కౌశికున కున్న అనుకూలములకన్న్చ, రావణునికే ఎక్కువ 
అనుకూలము లుండెనని వారి ఆలోచనకు తట్టనటులున్నది. అయినను సీతయందలి 
పతిభక్తి, ధర్మనిష్ట లంకయందు గాపాడినటులే, సర్వభరితుండగు చెన్న మల్లికార్జునుని 
శక్తియే ఆమెకు అంగరక్షయె యుండినదనునది వారు తెలుసుకొనదగిన విషయము. 
ఇటులనే సదాచార ్రవృత్తిగల శీలవతులు, దైవచింతనము, ఆత్మబలము వలన 
దుష్టశక్తుల నుండి పరిరక్షింప బడిన సత్య సంఘటనలెన్నియో గలవు. ఐనను 
అక్కమహాదేవి యెడలనే వారికీ యనుమానము కలుగుట కడు విచారకరము. 

చరిత్రను సృష్టించు మానవాతీత వ్యక్తుల చర్యలు ఇతరులకు అస్వాభావిక 
ములుగా తోచుట క్రొత్తగాదు. అక్క్మమహాదేవికౌశికునితో వివాహమునకు సమ్మతించకనే, 
వివాహమునకు మొదలు పూర్తిచేయవలయునని అతనికి సాధ్యముగాని కోర్కెలను 
కోరినది. ఆ ప్రకారము అతడు చేయునట్లు శపథము చేసినతదుపరియే ఆమె 
రాజభవనము నందు ప్రవేశించినది. ఆమె తలచినటులే కాన్ని రోజులలోనే రాజు 
వచన భ్రష్టుడు గావడము. ఆమె రాజభవనము నుండి అవివాహితగానే వెడలిపోవడము 


64 


జరిగినది. ఒకవేళ ఆమె ఆ వివాహమునకు సమ్మతించి యుండినచో, ఆ కోర్మెలను 
గోరుటవలన ఆమెకుగల ప్రయోజనము గాని, తన కామతృష్ట తీరిన తదుపరి రాజు 
ఆ కోర్కెల నిరాకరించిన, అతనికగు నష్టముగాని గానరాదు. ఈ పరిణామమును 
(గహించియే అక్కమహాదేవి వివాహమునకు మొదలే తనకోర్మెను పూర్తిచేయుమని 
కోరినది. కామేచ్చ తీరిన తదుపరి పురుషులకు స్తీలయందు. వ్యామోహము తగ్గుట 
స్వాభావికమే. కనుక తన కోర్మెను పూర్తిచేయునంతవరకు కౌశికునితో వివాహమాడనను 
దృఢసంకల్పముతోనే ఆమె రాజభవనము నందు (ప్రవేశించినది. ఆమె ఆ 
దృఢసంకల్పము, లింగనిష్ట రాజభవనము నందు ఆమెను పరిరక్షింప గలిగినవి. 
ఆమె అఖండ (బ్రహ్మచారిణియైనందుననే ఆమెకా బ్రవ్మతేజస్సు, దిగంబరి 
కాగలిగినంతటి వీరవైరాగ్యము కలిగినది. 

ఒకవెళ అక్కమహాదేవికి కౌశికునితో వివాహమే జరిగియుండినచో ఆమె ఈ 
క్రింది వచనభాగముల కర్థమేమి? 


“చెన్న మల్లికార్జునుని వలచినవారు 
లోకాభిమానము నెంతురా మూర్చుడా!” 

“నా మగడు చెన్న మల్లికార్జునుడు 

మిగిలిన మగవారందరు మొగులు చాటున 
నగపడు రంగుబొమ్మలు చూడవే!” 

“చెన్న మల్లికార్డునుడు గాక 

అన్యపురుషుల ఎదయందు ముండ్లుండును 

నేను వారిని కౌగిట చేర్చనమ్మా” 

“ఏడేడు జన్మలందు శివభక్తులే బంధువులు 
చెన్నమల్లికార్డునుని అంతటివాడు మగడు నాకు గనుడోయి” 
“చెన్న మల్లికార్డునుండను మగనితో 

పెండ్లి చేసిరి నాకు” 

“చెన్న మల్లికార్జునుని వధువునకు నాకు 

వేరే శృంగార మెందుకు చెప్పరే అమ్మలారా” 
“ఇహమున కొక మగడు పరమున కొక మగడా” 
“నా దేవుడు చెన్న మల్లికార్డునుడు గాక 
పరపురుషులు నాకు పనికి రారన్నా” 


65 


“చెన్న మల్లికార్జునుడు గాక మిగిలిన మగవారలు 
నాకు సోదరులు, ఛీపొమ్మా మూర్చుడా” 
“శరణసతి - లింగసతి”నైతిని ఈ 

కారణమున చెన్న మల్లికార్డునుండను 

మగనితో కూడి కలిసిపోయితిని” 


ఈ అభిప్రాయమునే ఆమె ఇతర అనేక వచనములందు దృఢముగా తెలిపినది. 
ఐనను ఆమె కౌశికునితో పెండ్లియాడి, సంసారసుఖము ననుభవించినదను వాదమును 
ప్రతిపాదింప జూచుట సాహసము, దుస్సాహసము. 

ఈ వివరముల వలన రాజభవనము నందు కౌశళికునకు అక్కమహాదేవితో 
వివాహమాడుటకు గాని, వైవాహిక జీవనమును గడుపుటకు గాని అవకాశమే 
కలుగులేదని తెలియుచున్నది. ఆమె రాజభవనము నందు అవి వాహితగా, 
అఖండబ్రహ్మచారిణిగా నుండియే సర్వసంగ పరిత్యాగియె శాంబరియె రాజభవనము 
నుండి వెడలి బసవాది ప్రమథుల అనుభావగోష్టిని విని అనుభావమును గడించుటకు 
గాను కల్యాణమునకు ప్రయాణమైనదనుటయే సర్వవిధముల సముచితము. 

ఆమె యందలి జ్ఞానజ్యోతి ఉజ్వల ప్రకాశమును, వీరవైరాగ్యమును జూచి 
జనులందరు “అదిశక్తియగు పార్వతి యందలి సాత్విక కళయే మహాదేవి రూపమున 
భూలోకము నందవతరించెనా” అని అభిప్రాయపడుచుండిరి. ఈ జనాభి ప్రాయమే 
భక్తి పారవశ్యులగు కావ్యకర్తలు ఆమె జననము గురించి చెప్పిన 'అవతారకథికు 
కథా సామగ్రి యయ్యెనని తలంచవచ్చును. 


అక్కమహాదేవి - మీరాబాయి 


అక్కమహాదేవి వలెనే భారతదేశమునందు కొందరు మహిళలు మధుర ప్రేమతో 
రచించిన మధురగీతముల వలన తమ తమ ఇష్టదైవముల ప్రసన్నతను బడసి 
సాయుజ్యపదవిని బొందిన పుణ్యచరిత్రలు సుప్రసిద్ధములు. అట్టి వారిలో ఉత్తరదేశము 
నందలి మేవాడ మీరాబాయి చరిత్ర అందరకును విదితమే. మీరాబాయి చిన్ననాటి 
నుండియే శ్రీకృష్ణభగవంతుని అత్యంత భక్తితో వలచి తన ప్రభువుగా (ప్రేమించి 
ఆరాధించి రేయింబవళ్ళు అతనిని భజించుచు, ధ్యానించుచు, తన్మయత్వము నొందు 
చుండెను. ఆమె పరధ్యాన స్థితిని తెలియక, ఆమె తల్లిదండ్రులు తమ వంశ మర్యాద 
ననుసరించి ఆమెకు వివాహమొనరించిరి. ఆమె ఆ వివాహము తనకును తన 


66 


ఇష్టలింగార్చన యందున్న అక్కమహాదేవి 





a 


శ్రీ౫ లమల్తి కార్లున దేవనానమందు 
౧ జ ® 


(పతిప్టింపబడియున్న విగహము 


67 





౧౮౨౦౮౨త్ర౨ ఆంద ౧22! ఇపపైజణల రుం 'దగణాణ ఊై(్ధా 





68 





శ్వేశై లమల్లికొరున దేవస్తానమందు (ప్రతిషింపబడియున్న 
మును గా స @® అ 
విిగహము 


69 





యానగొంది మాణిక్యయోగిని 


70 


మనోనాయకుండగు శ్రీకృష్ణునకును జరుగుచున్నట్లు జరిగినట్లు భావించి, శ్రీకృష్ణుని 
ధ్యానము నందే నిమగ్నయగు చుండెను. కృష్ణునిపై ఆమెభక్తిని పిచ్చిగా తలచి ఆపిచ్చిని 
మాన్సుటకై అత్తవారింటివారు మొదట నయభయములనుపయోగించిరి. కాని ఆమె 
తన 'కృష్ణపిచ్చి'ని వదలకుండిన “దండో దశగుణోభవేత్త” ను మూర్ధ బుద్ధితో ఆమెను 
తాడన పీడన జేయనారంభించిరి. చివరకు విషమును కూడా చేసిరి. భక్తులపాలిటి 
పరుసవేదియగు పరమేశ్వరుడంతర్జ్థానమందుండియే మీరాబాయిపైబడె దెబ్బలను, 
గుద్దులను, విషపాతాననుభవించుచుండెను. మీరాబాయిపై వాని పరిణామము 
గాకపోగాక, కృష్ణునిపై ఆమె భక్తి తృష్ణ మరి మరి పెరుగుచుండెను. మూర్ధతవలన 
లాభము లేకపోయెను. అది చూచి ఆనాటి పెద్ద లౌకిక భోగముల స్పృహలేని మహా 
యోగినియని యెరింగి, ఆయోగమునకు అద్దు తగలక, ఆమెను ఆమెదారిని పోనిచ్చిరి. 

ఆమె శ్రీకృష్ణుని జన్మభూమియగు మధురా నగరమునకు వచ్చి శ్రీకృష్ణుడు 
తన లీలలను భక్తులకు చూపిన పుణ్యభూమి యని తలంచి అతని లీలలను తలంచుచు, 
“మీరాకే ప్రభు గిరిధర్‌ నాగర్‌” అను మకుటముతో అనేక మధురగీతములను 
రేయింబవళ్ళు పాడుచు తలంచుచు అతనియందే లీనమైన సంగతి నెరుంగనివారు 
అరుదు. పరమేశ్వరుడు మీరాబాయికి సుందరరూపమునకు తోడుగా మధుర స్వరమును 
కూడ ప్రసాదించి యుండెను. ఆమె దైవదత్తమగు ఆ గాన మాధుర్యముతో విను 
వారు కూడ తన్మయత్వము నొందునటుల జేయుచుండెను. ఆమె భక్తిగీతముల 
నీనాడును దేశమునందు భక్తులు పాడుచు, ఆమెను స్మరించుచు,జో హారుల 
నర్పించుచున్నారు. 

అక్కమహాదేవి శరణసతి - లింగపతి యను తత్త్వము ననుసరించి శ్రీశైల 
చెన్నమల్లికార్డునుని అనన్య భక్తిలో వలచి, పేమించి భజించి అతని యందే 
ఐక్యమైనదనునది ఆమె వచనముల వలననే తెలియుచున్నది. చెన్నమల్లికార్డుని యందు 
తన అనన్యభక్తికి అడ్డుతగలనున్న వివాహమును, రాజభోగమును తృణీకరించిన 
వీరవిరాగిణి ఆమె. 

అక్కమహాదేవి వచనములయందు మధురభక్తి, మధురమిలన చింతయేగాక, 
భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన సదాచారముల, ...స్టలములబోధకూడ ఎత్తి 
కనిపించుచున్నది. ఇది ఆమె వచనముల యందలి వైళిష్టత. ఈ విశేషమే, ఆమె 
చరిత్రను మీరాబాయిచరిత్ర కన్న మిన్న యొనర్చినది. సుమారు ఎనిమిదివందల 
సంవత్సరములు గడచినను, దేశమునందలి భక్తురాండ్రందరి చరిత్రలకన్న ఆమె 


71 


చరిత్ర ఉన్నతముగా నున్నదనిన ఆమె వచనముల యందలి తాత్తికబోధ మరియు 
సాహిత్యపు విలువలే కారణమనవచ్చును. సాహిత్యపు విలువలను బట్టియే వ్యక్తియొక్క 
ఘనత శతాబ్దాల తరబడిగా చరిత్ర పుటలలో సంరక్షింపబడి యుండుననునది సుప్రసిద్ధ 
విషయము. మీరాబాయి కీర్తనలను & క్యమృతపు బిందువులనిన, అక్కమహాదేవి 
వచనములను భావ గాంభీర్యము; విషయ నిరూపణము, లయ విన్యాసములు గల 
గీతము” లనవచ్చును. 


అక్కమహాదేవి - మాతామహాదేవి 


మాతామహాదేవి ఆశమ స్వీకారమునకు మొదట సుశిక్షిత శివభక్తుల ఇంట 
బుట్టిన సత్మళాకుమారి. విద్యయందు సౌశీల్యమందు రూపమందు, ఆమెకు 
ఆమెయేసాటి. ఆమెతల్లిదండ్రులు, ఆమె తెలివితేటలను, ఆమె సద్భావమును చూచి 
ఆమె తమ నోములపంటయని యువ్విళ్ళూరుచుండిరి. కాని విధివిలాసము అందుకు 
వ్యతిరేకముగా నుండెను బహుశ ఆమె బి.యస్సీ. చదువుచుండెను; పూజ్యులు 
లింగానంద స్వాముల వారుఆశ్రమ స్వీకారానంతరము, బసవతత్త్వ ప్రచారము చేయుచు 
ఒకనాడు మాతామహాదేవి వూరియందు అక్కమహాదేవి గురించి ప్రవచనమొనరించిరి. 
ఆ ప్రవచనము మాత మనస్సును కదలించెను. రెండవరోజు మాతమనస్సులో పూర్తిగా 
సంసారభ్రాంతి యందలి నివృత్తికలిగెను. అప్పుడు ఆమెకు సుమారిరువది 
సంవత్సరము లుండవచ్చును. ఆమె స్వయముగా పరిపక్వ జ్ఞానియయ్యే యుండెను. 
స్వాములవారి ప్రవచనము ఆమె జ్ఞానమునందు పరిపూర్ణతను కలిగించెను. మరునాడు 
మాత స్వాములవారి శరణుజొచ్చి తనకు లింగదీక్ష ననుగ్రహించుమని వేడెను. తాను 
సర్వసంగ పరిత్యాగియె ఆశ్రమస్వీకార మొనర్చి, అక్కమహాదేవి సందేశ ప్రచారము 
చేయుటకు సిద్ధముగా నున్నానని విన్నవించెను. ఆ మరునాడు మాత తల్లిదండ్రులు 
వచ్చి నయ భయములతో ఎంత చెప్పినను వినక, తన దృఢ నిశ్చయమును తెలిపెను. 
అక్కమహాదేవి, రాజభోగములను, తల్లిదండ్రుల మమతనునిరాకరించి, తనను తరించు 
గురుదేవుని (ప్రభుదేవుని) వెదకుటకు ఉడుతడిని విడిచిపోయిన హృదయ విదారకమగు 
దృశ్యము అందరికి కన్నులకు గట్టినట్టులుండెను. ఆదృశము కొందరికి హృదయ 
విదారకముగను, మరికొందరికి అవహేళనగను కనిపించెను. ఇది ఈశ్వర లీల! ఏ 
పనియెనను అందరికి రుచించదు. అందరికి వవగించదు. ఆ ఘడియనే మాత, 
జీవనమందలి ముఖ్యమగు మలుపు. ఆమె ఆకారమున స్రీయెనను ఆత్మ 


72 


నిగ్రహమునందు, పౌరుషము నందు పురుషులకన్న మిన్న అనునది అందరి కప్పుడు 
తెలిసినది. 

ఎందరేమన్నను, వినక మాత శ్రీ గురువు నాశ్రయించి వారి శరణ తత్త 
ప్రచారకార్యమందు వారికి సహాయకారిగానుండి, బసవ తత్వమును అక్కమహాదేవి 
వైరాగ్యమును, సౌశీల్యములను ప్రచారము చేయుచున్నారు. వారు ఇప్పుడొక గొప్ప 
ధర సంస్థను బెంగుళూరు సమీపమునందు తమ అధ్వర్యమున నడుపుచున్నారు. 
దేశమునందే గాక, అమెరికా మొదలగు విదేశములందును లింగతత్త్స్వ సిద్ధాంతమును 
ప్రబోధించుచు, కీర్తిని ప్రఖ్యాతిని పొందుచున్నారు విదేశములందు శరణతత్త్వ 
ప్రచారార్థము పోయిన ప్రప్రథమ మహా శివశరణి ఆమెయే. 

కల్యాణమునందలి అల్లకల్లోలము తర్వాత ప్రభుదేవుని శిష్యపరంపర వారు, 
దేశమునందునాలుగు విరక్త పీఠములను స్టాపించిరి. అటులనే మాత, అక్కమహాదేవి 
పీఠమును ధార్వాడయందు స్థాపించి, ఆ పీఠమునకు తానే మొదటి పీఠాధిపతియె 
జగద్విఖ్యాతియగుట మన సమాజమునకు ముఖ్యముగా స్త్రీ సమాజమునకు గౌరవ 
కారణమన వచ్చును. 

“నిన్న బుట్టిన శిశువు నేడు పెద్దయయ్యె” “జ్ఞానమునకు చిన్న పెద్ద గలదా”, 
అనునట్లు మాతా మహాదేవి జగద్విఖ్యాతయై జగద్వంద్యయై అక్కమహాదేవి 
అపరావతారముగా (ప్రసిద్ధియె ధర్మప్రచార కార్యమును చేయుచుండుట మన 
సమాజముయొక్కసుదైవమనవచ్చును. మాతా తన అనర్గళమగు వాక్‌ర్సురిని, గంగా 
ప్రవాహమువలె సాగించుచు జనులను సదానందభరితుల గావించును. మాతా లేఖిని 
ఒకసారి కదలిన వందలకొలది పుటలునిండినను నిలువదు. మాతాసాహిత్యసంవద 
అపారము. అనేక అత్యుత్తమ (గ్రంథములను, వెలువరించినది. అందు కొన్ని బహు 
మతులనందుకొన్నవి. అక్కమహాదేవి యందలి చిత్మళ, వైరాగ్య తేజస్సు, సాహిత్య 
ప్రతిభ మాతా మహాదేవి రూపముననేడు మనకు కనపడుచున్నదనిన అతిశయోక్తి 
గాదు. ఇంకను కొందరు మాతా మహాదేవి వలెనే రూపుగొనిన మన సమాజము 
గతవైభవమును మరల పొందుననుటలో సందేహములేదు. 


హేమారెడ్డి మల్లమ్మ 


అక్కమహాదేవి తర్వాత మన దేశమందలి వివిధ ప్రాంతములందు కొందరు 
మధుర భక్తివలనను, మరికొందరు అవ్యక్తమగు యౌగిక శక్తి వలనను తమతమ 


73 


ఇష్టదైవములను కీర్తించుచు, ధ్యానించుచు సాయుజ్యపదవిని బొందిన భక్తురాండ్ర 
చరిత్రలు సుప్రసిద్ధములు. ఆపరంపరలోని అధునికులగు హేమారెడ్డి మల్లమ్మ 
యానగొంది మాణిక్యమ్మ చరిత్రలు అందరికితెలిసినవే. హేమారెడ్డి మల్లమ్మ శ్రీశైల 
ప్రాంతమందుగల సిద్దాపురమందలి భరమరెడ్డి ధర్మపత్ని. ఆమె గురు జంగమముల 
యెడల దాసోహ భక్తిగల శీలవతి. పరమ పతివ్రత. ఆమెకు శ్రీశైల మల్లికార్జునుని 
ఎడల అనన్యభక్తియుండెను. ఆమె అత్త వారింటివారు ఆమెను పరిపరి విధముల 
కష్టముల నొసగి బాధించినను, ఆమె శ్రీశైల మల్లికార్జునుని యందలి భక్తిని వదలక, 
తదేక ధ్యానము నందుండి, ఆ కష్టములను సహించుచుండెను. ఆమె భక్తికి 
ప్రసన్నతజెంది మల్లికార్జునుడు సాయుజ్య పదవి నొసగెను. మల్లికార్డుని యెడల ఆమె 
భక్తికి చిహ్నముగా, మల్లికార్జునుని దేవాలయ ఆవరణమునందు, అక్కమహాదేవి ప్రతిమ 
ప్రతిష్టింపబడినటులే, హేమారెడ్డి మల్లమ్మ ప్రతిమ కూడ, ప్రతిష్టింప బడియున్నది. 
ఆమె మరిది వేమారెడ్డి కామపిపాసి, విషయలోలుడు. అతనిని కామప్రవృత్తి నుండి 
తప్పించి, వైరాగ్యమును బోధించిన పరమ జ్ఞాని ఆమె. తత్ఫలితముగా వేమారెడ్డి 
వేమనయోగియై మహాకవియై వేలకొలది అనుభావ పద్యములను రచించి, ఆంధ్ర 
సాహిత్యాకాశమునందు ధృవతారయై (ప్రకాశించెను. అతని ప్రపంచానుభవము 
అపారము. అతడు తమ మతమగు వీరశైవమునందలి అనేక సూక్తులను తన 
పద్యములందు గూఢముగా రచించి, ఆ తత్వములందలి తన యభిమానమును 
తెలిపినాడు. 


యానగొంది మాణిక్య యోగిని 


యానగొంది మాణిక్యమ్మ, ప్రస్తుతము సజీవముగా నున్న మన సమకాలీన 
యగు యోగిని. ఆమె సుమారునలుబది సంవత్సరములకు పూర్వము కర్ణాటక 
ప్రాంతమందలి మల్లాబాదయను గ్రామమందు శైవకాపు కుటుంబము నందు బుగ్గప్ప 
ఆశమ్మయను దంపతులకు జన్మించినది. ఆమె ఇతర పిల్లలవలె అల్లరులు జేయక, 
తల్లి అలక్ష్యమునకు దిగులు చెందక, శాంత స్వభావముతో శైశవదశను గడిపినది. 
బాల్యదశయందును తోడి పిల్లలతో ఆటలకు పోక, గంతులువేయక, మౌనముగా 
నొకచోట కూర్చుండి ఏదోధ్యానమునందు నిమగ్నమై యుండెడిది. ఆమె తల్లిదండ్రులు 
ఆమెను పశువులను కాయుటకు పంప మొదలు పెట్టిరి. ఆమె తోడిబాలుర పశువుల 
వెంబడి తమ పశువులను తోలి, తానొకచెట్టుపైన కూర్చుండియో లేక నొక దూర 


74 


ప్రదేశమున కూర్చుండియో మౌనముద్ర యందు యుండెడిది. కొన్నాళ్ళకు ఆమె 
తల్లిదండ్రులు ఆమెకు వివాహ మొనరించి, అత్తగారింటికి పంపిరి. అచ్చటను ఆమె 
మౌనస్వభావమునందు మార్చురాక పోవుటచే అత్తవారు ఆమెను తిట్టికొట్టి ఆమె 
మౌనస్వభావమును మాన్సుప్రయత్నము చేయనారంభించిరి. ఆమె వారిదౌర్దన్యమునకు 
తాళజాలక, ఇల్లు విడిచి, అడవి యందలి గట్లపైననో చెట్లపైననో తన మౌనధ్యానమును 
సాగించుచుండెను. చివరకు ఆమె యానగొందిగట్టుపై బసచేసి ధ్యానధారణ 
సమాధిస్థితులయందుండి తన యౌగికశక్తిని, తపస్సిద్ధిని పెంచుకొనుచుండెను. అక్కడ 
కూడ జనసమ్మర్థనము పెరిగి పోవుచుండుట వలన ఆ చోటును విడిచి ప్రస్తుతము 
కరీంనగర్‌ ప్రాంతమునందు తనయోగ సాధనను సాగించుచున్నది. 

ఆమె తన భౌతికకాయమును శ్రీశైలక్షేత్రమునందు చాలించదలంచినది. మన 
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య గారు అత్యంత భక్తిశ్రద్ధలతో, 
తగినయేర్పాటులను, శ్రీశైల క్షేత్రప్రాంతమందు చేయించుట గొప్ప విశేషము. 
మాణిక్యమ్మగారు జగన్మాత అక్కమహాదేవి వలెనే తన అంత్యకాలమునందు 
శ్రీశైలక్షేతమునకేగి, అచ్చటనే శివసాయుజ్యమును పొందవలయునని కృత నిశ్చయురాలై 
యున్నట్లు తెలియుచున్నది. 


అక్కమహాదేవి - సాహిత్య ప్రతిభ 


అక్కమహాదేవి ఇతర శివశరణుల వలనే వచనకర్తి, సాహిత్య నిర్మాత ఆమె 
షట్‌స్టల వచనములనే గాక, సృష్టివచనములను, “యోగాంగ త్రివిధ” అను త్రిపది 
కృతిని మరియు రాగతాళ బద్ధములగు అనేక కీర్తనలను కూడ రచించినది. ఆమె 
“అకృనపీరికి అను మరొక ఉత్తమ [గ్రంథమును కూడ రచించినటులు ప్రతీతి 
గలదు.కాని ఆ గ్రంథము లభించకపోవుట మన దురదృష్టము. ఆమె వచనములు 
కాన్ని మర్మగర్శితములుగా నున్నవి. లౌకిక పరముగాను ఆధ్యాత్మిక పరముగాను 
అర్థము చేయవచ్చును. మచ్చునకు - 


“మూలాధారమను వేరును బట్టి, భూమండలము నెక్కి 
ఆచారమనువేరును బట్టి ఐక్యస్థలముతుదిని జేరితి. 
వైరాగ్యపు మెట్టులనెక్కి శ్రీగిరినిజేరితి, 

చైబట్టి లాగుకొనుమా, చెన్న మల్లికార్డునా!” 


75 


ఈ వచనమునకు సామాన్యమగు అర్థము కనిపించినను, ఇందు ఆమె 
శివయోగ మార్గమును తెలిపినది. మూలాధారమనగా చెట్టు మొదటి వేరనియు, 
మూలాధార చక్రమనియు తెలియవలయును. ఇటులనే వరుసగా షట్‌చక్రముల 
నధిరోహించుచు, చివరిదగు ఆజ్ఞాచక్రము, అనగా ఐక్యస్థలమును చేరితినని తెలిపినది. 


“నేల మరుగుననున్న నిక్షేపము వలె 

శిల మరుగుననున్న హేమము వలె 

తిలల మరుగుననున్న తైలము వలె 
ఫలము మరుగుననున్న రుచి వలె 

తరువు మరుగుననున్న తేజము వలె 
భావము మరుగున బ్రహ్మమైయున్న 

చెన్న మల్లికార్జునుని ఉనికి తెలియరానిది” 


“వనమంతయు నీవే, వనమందలి తరులన్నియు నీవే 
తరులం దాడచున్ను ఖగ మృగములన్నియు నీవే 
చెన్న మల్లికార్డునా సర్వభరితుండవై యుండియు 
నాకెందుకు నీ ముఖమును జూపవయ్యా” 


ఈ వచనములందు ఆమె తరులు గిరులు మొదలగు నైసర్గిక పదార్థముల 
నుండి శివసాక్షాత్మారమునుబడయవచ్చునని, తన ధృఢ విశ్వాసమను తెలిపినది. 
ప్రకృతి సౌందర్యమును భక్తితో వర్ణించినది. ఆరాధించినది. 


“హరిని మింగెను మాయ, అజుని మింగెను మాయ 
ఇంద్రుని మింగెను మాయ, చంద్రుని మింగెను మాయ 
ఎరింగితినను బలాఢ్యుల, మింగెను మాయ 
ఎరుంగలేని బడుగుల మింగెను మాయ 

ఈరేడు భువనంబుల నారడి పెట్టెను మాయ 
చెన్నమల్లికార్డునా, నన్నీమాయ నుండి 

తప్పించుము, కరుణించుము.” 


ప్రపంచమందలి మాయామోహములు బలవంతములైనవనియు, హరి 
(బ్రహ్మాదులు కూడ ఆ మాయయందు సుడివడి యున్నారనియు, స్పష్టముగా తెలిపినది. 


76 


అట్టి మాయాజాలమునుండి తనను కాపాడుమని తన ఇష్టదైవంబగు చెన్న 
మల్లికార్జునుని వేడినది. ఐనను, అఖండ బ్రహ్మచర్యముతో, నిశ్చల మనస్సుతో చెన్న 
మల్లికార్జునుని నమ్మి అతని శరణు జొచ్చిన, ఆమాయయే భయపడి నిలుచునని 
చెప్పి, మాయను జయించు మార్గమును తెలిపినది. “మనస్సు నీయందు నిలిపిన, 
నాకిక భవముండునా?” అని తన ఇష్టదైవమును అధికారవాణితో ప్రశ్నించి, తన 
నిశ్చలచిత్తమును తెలుపగలిగిన ధీరురాలు ఆమె. 

ప్రపంచ సృష్టికి సంబంధించిన అనేక వివరములను, సూక్తులను తాను 
అనుభవమంటపమునందు గడించిన అనుభవజ్ఞానమును, తన వచనముల వలన 
బోధించినది. ఆమె వచనములు భక్తిజ్ఞాన వైరాగ్య బోధకములు, సాహిత్య ప్రతిభకు 
ఆకరములు. కనుకనే హరిహర మహాకవి ఆమెను “సాహిత్యనిధి” యని వర్ణించెను. 

ఆమె తాను చెప్పదలచిన భక్తితత్వమును అనుభావజ్ఞానమును, వీరశైవమత 
సూత్రములను, సామాన్య జనులకు తెలియునటుల, సులభ శైలియందు నరళమగు 
కన్నడభాషయందు వచించినది. వినువారికిఅర్థమగునటులను, వారి మనస్సు 
నాకర్షించునటులును, నిత్యానుభవముగల ఉపమానములను సందర్భోచితముగా వాడి 
తన వచనములకు వన్నాదెచ్చినది. ఆమెకు సంస్కృత భాషయందు గొప్ప పాండిత్య 
ముండెననియు ఆగమశాస్త్రములను అధ్యయన మొనర్చి యుండెననియు,తన 
వచనములందు ఆమె ఉద్ధరించిన ఉద్ధరణముల వలన తెలియుచున్నది. ఈ 
కారణముల వలననే “షట్‌స్థల చక్రవర్తి? చెన్న బసవేశ్వరుడు ఆమె వచనములను 
ఇతర శరణుల వచనములతో పోల్చి, తులనాత్మక దృష్టితో చూచి విమర్శించి, అందరి 
వచనములకన్న ఆమె వచనములు ఉన్నతముగా నున్నవని ప్రశంసించినట్లు అతని 
ఈ క్రింది వచనమువలన తెలియుచున్నది - 


“ఆద్యుల అరువై వచనముల కన్న 
దండనాయకుని ఇరువైవచనములు; 
దండనాయకుని ఇరువైవచనములకన్న 
ప్రభుదేవుని పదివచనములు; 
ప్రభుదేవుని పదివచనములకన్న 
అజగన్నగారి ఐదువచనములు; 
అజగన్నగారి ఐదువచనములకన్న 
కూడలచెన్న సంగయ్య యందు 


77 


మహాదేవి అక్కగారి ఒక్కవచనము 
నిర్వచనము, జూచితివా, సిద్ధరామన్నా!” 


వచన సాహిత్య నిర్మాతయగు బసవన్న వచనముల కన్న, ప్రభుదేవుని 
వచనములకన్న, అజగన్న వచనములకన్న, అక్కమహాదేవి వచనములు 
నిర్వచనములని, అద్వితీయములని, చెన్నబసవేశ్వరునిచే పొగడ్తలనందినవి అది ఆమె 
సాహిత్య ప్రతిభ. అక్కమహాదేవి యందలి సాహిత్య ప్రతిభ, ఈవచనము నందును 
తెలియుచున్నది. 


“గిరులందుగాక, కంచెలందాడునా నెమలి, 
కొలనులందుగాక, కాల్వల జొచ్చునా కలహంస 
మామిడి కొనలందుగాక కూయునా కోకిల 
పరిమళములేని పూలపై వ్రాలునా తుమ్మెద 
నాదేవుడు చెన్నమల్లికార్డునుడుగాక, అన్యుల 
జేరబోవునా నామనసు; చెప్పరే అమ్మలారా! 


ఈ వచనమునందు ఆమె నెమలి, హంస, కోకిల, తుమ్మెదలకు నైసర్గిక 
వస్తువులతో గల స్వాభావిక సంబంధము తెలిపి; తనకును తన ఇష్టదైవంబగు, 
చెన్నమల్లికార్డునునకు గల సంబంధము జన్మతో గలిగిన సంబంధ మనియు తన 
మనసు చెన్న మల్లికార్డునునిగాక, అన్యుల చేరబోదనియు ఖండితముగా తెలుపుటకు 
ఆమె వివరించిన ఉపమాలంకారము వలన, ఆమె యందలి సాహిత్య ప్రజ్ఞ ఉన్నత 
స్థాయిని చేరినది. 

బసవేశ్వరుడు కూడ, కూడల సంగమదేవుని చింతనము తనకు స్వభావ 
సంజనితమనుటకును ఇట్టి ఉపమానములనే తెలిపి యున్నాడు - 


“చకోరమునకు చంద్రుని వెన్నెల చింత 
కమలమునకు సూర్యోదయపుచింత 
తుమ్మెదకు సువాసన గోలుచింత 
నాకునాకూడల సంగమదేవుని తలచుచింత” 


ఈ వచనమునందు, బసవని సాహిత్యకళ ఉన్నత స్థాయినందు కొన్నది. 
మహాశివకవి పాల్కురికి సోమనాథుడు, తన బసవపురాణము నందలి ద్విపదలలో 
బసవని వచనములను అక్కడక్కడ కుదించుటయే గాక, అతని కొన్ని వచనములను 


78 


యథాతథముగ వ్రాసిన నిదర్శనములు గలవు. కూడల సంగమ దేవునిపై బసవని 
భక్తి సహజసంబంధమైనదని తెలుపుటకు పై అక్కమహాదేవి భావములను తన 
ద్విపదలలో ధ్వనింప జేసియున్నాడు. 

“క్షీరాబ్ధిలోపల గ్రీడించు హంస 

గోరునే పడియల నీరు ద్రావంగం? 

జూతఫలంబులు చుంబించు చిలుక 

భ్రాంతి బూరుగు మ్రానిపండ్లు గన్గానునె? 

రాకామలజ్యోత్స్న్నం ద్రావుచకోర 

మాకాంక్ష సేయునే చీకటి ద్రావ? 

విరిదమ్మి వాసన విహరించు తేంటి 

పరిగొని సుడియునే బిబ్బిలి విరుల” 


సోమనాధుని తరువాత కవులు అనేక విషయములందు, అతనిని 
అనుకరించినటులు, సోమనాథుని ఈభావములను గూడ తమతమ కావ్యములందు 
అనుకరించి నటులు తెలియుచున్నది. అక్కమహాదేవి బసవేశ్వరుని సాహిత్య ప్రతిభలు 
సోమనాథుని ద్వారా తెలుగు లోకమునకు ప్రాకుట గొప్ప విశేషమే! 


అక్కమహాదేవి - సంగీతకళ 


అనేక శివశరణులు సంగీతమును కూడ నెరింగి యుండిరనివారు రచించిన 
గీతములు, గేయములు తెలుపుచున్నవి. శివశరణులు తమ సద్భోధనలు, 
జనసామాన్యమున కుపకరింప వలయునను నుద్దేశముతో తమ వచనములను 
సరళమగు దేశ (కన్నడ)భాషయందు వచించినటులే కొందరు సంగీతమును కూడ 
ఉపయోగించి వానిని రాగతాళ బద్ధములగు కీర్తనలుగా వచించియున్నారు. అటులనే 
అక్మమహాదేవియును రాగతాళ బద్ధములగు అనేక కీర్తనలను వచించియున్నది? 
అందువలన ఆమె సంగీత సాహిత్య కళలయందు సంపూర్ణత్వము నొందిన 
“కళాప్రపూర్ణ” యని అనవచ్చును. అక్కమహాదేవి వలెనే బసవేశ్వరునకును సంగీతము 
తెలిసి యుండెనని, అతని వచనములకు కొన్నింటికి రాగములను సూచించి 
యున్నందున తెలియుచున్నది. ? కనుకనే మహాశివకవి పాల్మురికి సోమనాథుడు తన 
వృషాధిప శతకమందలి మొదటి పద్యమునందే అతనిని “కవిపండితగాయక చక్రవర్తి” 
యని కీర్తించియున్నాడు. 


79 


అక్కమహాదేవి - స్త్రీ సమాజము 


అక్కమహాదేవి చరిత్ర వలన ఆమె స్తీ జాతిని దాస్యము నుండి విముక్తిపరచి, 
సంపూర్ణ స్వాతంత్యమును కలుగజేయుటకే యవతరించిన మహాదేవియేమోనని 
తోచును! ఈ విషయమునందు ఆమె చరిత్ర ప్రపంచమందలి స్వాధీమణుల చరిత్రల 
యందే మిన్నగా నున్నదనవచ్చును. 


“పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, 
రక్షంతి స్థావిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్ర్య మర్దతి.” 


అను మనస్కృతి చట్ట ప్రకారము స్తీ కౌమార దశయందు తన తల్లి దండ్రుల 
ఆజ్ఞలకును, గృహస్థ దశయందు భర్త యాజ్ఞలకును చరమ దశయందు పుత్రుల 
యాజ్ఞలకును బద్భురాలై యుండవలయునను ఆచారము అప్పుడు కూడ నుండెను. 
ముఖ్యముగా వివాహ విషయమందు, తల్లిదండ్రుల మాటలను కాదను అర్హత ఆనాటి 
స్తీకి లేకనే యుందెను. ఆ యాచారమును ఆమె తిరస్కరించి, స్వతంత్రురాలై, 


ఆమె గేయములను త్రిపదికృతిని అనువదించు ప్రయత్నము చేయనందుకు పాఠకులు 
క్షమింపగోరుచున్నాను. 

“మావద్ద (వుందాబజారు నందు) గల “బసవణ్ణన వచనగళు” అనునొక పురాతన వ్రాత 
(కాగితపు) ప్రతియందలి వచనములకు అక్కడక్కడ రాగములు సూచింపబడినవి. అందులో కాన్నిటిని 
క్రింద సూచించి యున్నాను. 


సంఖ్య వచన సంఖ్య వచన ఆది 
1 95 తను వినలొందిట్టు మలహరి 
2 179 గండనమేలేస్నేహవిల్లద కాంభోజి 
హెండతి 
8 259 హృదయ కత్తిరి 
నాలిగె బెల్లంబో ధన్యాసి 
4 310 ఆడుదళవట్టిత్తు- 
హాడుదళవట్టీత్తు భూపాళి 
ర్‌ 484 ఆంగై యొళగణలింగ లళితె 
6 559 కురివిందుకబ్బిన ఉళివ మాళవ గౌళ 
(అనువాదకుడు) 


80 


వివాహమును నిరాకరించి, సామాజిక కట్టుబాట్లకు లోనుగాక, వీరవిరాగిణియై తాను 
మెచ్చిన చెన్నమల్లికార్డున మహాలింగమును భర్తగా భావించి, భజించుచు ధ్యానించుచు 
శివసాయుజ్యమును బొందినది. 

ఆమె సమకాలీనులగు బసవేశ్వరాదుల స్రీలకు పురుషులతోబాటు సామాజిక, 
ధార్మిక విషయములందు సమానతను, స్వాతంత్ర్యమును కలుగజేసినను వివాహ 
విషయమందు మాత్రము వారు అస్వతంత్రులు గానే యుండిరనవచ్చును. ఆనాడు 
వివాహమును నిరాకరించిన ఏ స్రీయైనను సమాజమునందు నీతి బాహ్యురాలుగా, 
గౌరవ హీనురాలుగా తలంచబడుచుండెను. కనుకనే అక్కమహాదేవి అనుభవ 
మంటపము నందు ప్రవేశించగానే ప్రభుదేవుని ప్రశ్న పరంపరలకు తట్టుకొని 
సమాధానముల తెలుపవలసి వచ్చినది. ఆ సమాధానములు విన్న తదుపరి, ప్రభుదేవుడు 
ఆమె “కామ సంహారిణి” యనియు, “కళంకరహిత” యనియు “పరమజ్ఞాని” యనియు 
మంటపమందలి శరణులకు తెలిపి, ఆమెకు తన శరణులను తెలిపెను. 

ఆమె వివాహనిరాకరణ ధార్మికతత్త్వ్వము నీతిమార్గముపై ఆధారపడియున్నదేగాని 
అన్యము గాదు. “శరణసతి-లింగపతి”, అను తత్వమును ఆమె అక్షరాల నమ్మినందున 
లౌకికముగా అవివాహితగా యున్నది. ఐనను తన ఇష్టదైవము యెడల పతిభక్తిని 
జూపి, అశ్లీలమగు ఆలోచనలకు గాని, నీతిబాహ్యమగు చర్యలకు గాని మనస్సును 
బోనివ్వక తత్త్వజ్ఞ శిఖామణియై వీరవిరాగిణియై, విరాజిల్లినది. అట్టి అఖండ 
బ్రహ్మచర్యము సాధ్యము గానిచో “శరణసతి-లింగపతి”, యను తత్త్వప్రకారమే తన 
భర్తను లింగస్వరూపము (దైవస్వరూపము)గా భావించి, భక్తిశ్రద్ధలతో, అతని (ఆరాధన) 
సేవయొనర్చి, శివసాయుజ్యమును బొందవలయునని ఆమె స్రీజాతికి ఉత్తమ 
సందేశమొసగినది. “శరణసతి-లింగపతి”, యను సూత్రమునను సరించియే, 
లింగధారులగు స్త్రీలు, తమ పతులు లింగైక్యమైనచో, వారు శ్రీగురు వనుగ్రహించిన 
కరస్థలమందలి ఇష్టలింగమందు అడిగియున్నట్లు భావించి; ఆ యిష్టలింగముద్వారా 
వారికి తమ పతిభక్తిని తెలుపుచు, లింగపూజాది సత్ర్మియల నాచరించుచు సచ్చరిత్రులై, 
యుండవలయునని, ఆమె బోధించినది. 

పతిని, పతి ఆస్తిని చేతబట్టుకొని అతని బంధువులను చులకనగా 
చూచుటయేగాక, అతనిని గూడ నిర్లక్ష్యముగా చూచుచు, చివరకు అతని ఉనికినే 
పాటించని అతివలు నేడెందరో గలరు. అందుకు వారికి తమవారి సహాయము దొరికిన, 
వారి ఈ ప్రవర్తన మరింత దృఢమగును. ఐనను పతియే దైవమని భావించి భక్తితో 


81 


సేవచేయుచు, అతని మాట మీరని పతివ్రతా శిరోమణులు దేశము నందీనాడును 
గలరు. అట్టివారి ఉనికి పావనమని, వారి చరిత్ర అనుకరణీయమని నేటి స్తీసమాజము 
గ్రహించిన జాలు. పతిభక్తియే పాతివ్రత్యమునకు మూలము. 

ఆధునికులు కొందరు, పతిభక్తిని పతిదాస్యమని, అగౌరవమని పరిహసించి 
తమ అనభిజ్ఞతను వెల్లడి జేయుదురు. పతిభక్తియే లేక పోయిన వతియందు పత్తికి 
అధికారముగాని, పత్నియందు పతికి విశ్వాసముగాని ఎట్లుండును? దీనిని వారూహించ 
లేరు. భార్యాభర్తల కుండు పరస్పర ప్రేమ, భక్తి, విశ్వాసములు వారిరువురి మధ్య 
సమానతను సూచించునేగాని; ఒకరిది అధికారమనిగాని మరొకరిది దాస్యమనిగాని 
సూచించవు. ఈ సమానత్వసూచికముగనే, పత్సిని అర్థాంగి యందురు. నేడు అనేకులు 
ఈ ధర్మనిష్టను సామాజిక కట్టుబాట్లను పాటింపక భర్తల యెడల అలక్ష్య భావము 
వహించుటయే గాక, కొందరు అవివాహితలుగానుండి “కామాదిరిపుల” గెలువలేక 
అశ్లీలమగు ఆలోచనలకు, నీతి బాహ్యమగు చర్యలకు గురియై చరిత్రహీనులగుచున్న 
కథలెన్నియో వినబడుచున్నవి. కనుక అక్కమహాదేవి ఆచరణ రీత్యా తెలిపిన 
“శరణసతి-లింగపతి” అను సూత్రముననుసరించి నేటి స్రీసమాజము వైవాహిక 
జీవనమునందు, పతిభక్తి కలిగి, సంసారిక జీవనమును, సుసూత్రముగా సాగించి, 
శివ సాయుజ్యమును బొందుదురని వినయపూర్వకముగా విశ్వసించుచున్నాను. 


అక్కమహాదేవి - వీరశైవము 


అక్కమహాదేవి ఇతర శివశరణుల వలెనే వీర శైవులాచరించు క్రియా పద్ధతులను 
నిరూపించినది. అష్టావరణములందలి పాదోదక ప్రసాదముల వివరములను, వానిని 
సిద్ధపరచు విధులను, స్వీకరించు నియమములను, అర్చితానర్పిత పదార్థముల 
భేదములను, అనర్పిత - పదార్థములు వీరశైవులకు వర్ణితములనియు తనకొన్ని 
వచనములయందు వివరముగా తెలిపి యున్నది. 

శ్రీగురు ముఖమునుండి తెలుసుకొని ఆచరింపదగిన ఏబదిరెండు ఆచార 
వివరములను దెలిపి, అట్లు ఆచరించనివారు శివశక్తి, శివభక్తి, శివజంగమము 
లనబడుటకు అయోగ్యులని తెలిపినది. బసవన్న మొదలగు శివశరణములు అటుల 
ఆచరించియే నిరాబారి వీరుశైవులై నారనియును తెలిపినది. 

ఈ సందర్భమునందు గురువు యెట్లుండవలయుననునది ఆమె, తన 
వచనమునందు తెలిపినది. 


82 


= = ఎ సక 


EOD DEE MEE తతా 
క్‌ 
తారియాద గాలదువదాయాల్‌ rE mre PPD Bhs 








ల-రాబ దివ 95 gs © 


రకి 2 ౧కి 0.౯ 





83 


శ్రీశై లమ్మేతమందలి కదళణీవనమందు 






he 
ఎడమనుండి కుడికి 
డా పౌచ్‌. లిప్పెమ(రనాము ఎం.ఎ. దీహెబ్‌ ,ఢీ,, 
లరనవాణ జుగదుదువు (ల [8 [8 లవ వమారలివాచార్య్యామవోన్నాము 
ల 
(ఖీ మవోదోవభిణతార (రన్బ్యాడ కొళ్రులు) 


84 


యు 


డదు 








పంపచుులపకుడనవినునముడుప ము మువకచహయలతముతతుమెమువయచమలతాతలుననాతునువువలులవంతమదవు-చి నవనవ... 


MCD అటూ 20 8 2ందుణ ౧జంయుంం పల? 


ahh ns తాం NRE Roomsegns 





86 


“అంతరంగమును శోధించి 

బహిరంగమును శుద్ధపరిచి, 

అంతరంగ బహిరంగములను రెంటిని విడిపించి 
స్పటికంపు శలాకవలే శుభ్రపరిచి 
సుక్షేత్రమెరింగి, బీజమును నాటునటుల 
శిష్యునియందలి ప్రాపంచిక ఆశను నివృత్తిపరిచి, ఆ 
శిష్యునకు నిజోపదేశ మొనరించి 
నిజమార్గమును జూపుచు జ్ఞానగురువు 

ఆ సహజ గురువు జగదారాధ్యుడు 

అతని పాదములకు నమోనమో యందును 
గనుమా, చెన్న మల్లికార్డునా!” 


భక్తులయందలి అజ్ఞానాంధకారమును బోగొట్టి సుజ్ఞానజ్యోతిని వెలిగించి, 
భక్తుని మస్తకముపై తన హస్తమునుంచి, తనయందలి తపఃశక్తిచే అతనియందలి 
శివకళను ఇష్టలింగ రూపమును అతని అంగముపై ప్రతిష్టించి, కైవల్య పదవిని 
కరుణించు గురువునకు నమస్మరింతునని, గురువు లక్షణములను వివరముగా తెలిపి, 
అట్టి సహజగురువే జగదారాధ్యుడని జగత్సావనుండని తెలిపినది. 

మర్హ్యలో కమందలి మానవులు దేవుని సకల నిష్క్మలుండనుచు, సూక్ష్మ 
స్టూలుండనుచు, గనజాలక భవభారులగుటను జూచి, బసవన్న జగద్ధితార్థము 
అవతరించి, వీరశైవ మార్గమును జూపి వర్ణ, వర్గ, లింగ, వయో భేదములు లేక, 
అందరును షట్‌స్థల మార్గమునవలంభించి, శివసాయుజ్యమును పొందవచ్చునని, 
బోధించినటుల ఆమె తన వచనము నందు తెలిపినది - 

అక్కమహాదేవి “దివ్యజ్ఞాన అనియు, 'వైరాగ్య చక్రవర్తిని అనియు ఆమె అనుభవ 
వచనముల వలన తెలియుచున్నది. ఆమెకు గలిగిన జ్ఞానము “సర్వం శివమయం 
జగత్‌ అను ఆత్మానుభూతి వలన గలిగిన పరమార్థ జ్ఞానము, అద్వైత జ్ఞానము. 
అద్వైతులు కొందరు, జ్ఞానులకు కర్మ లనావశ్యకమని వాదింతురు. వీరశైవులలో 
కూడ కొందరు “ఆరూఢపంథము” వారు, జ్ఞానికి క్రియలనవసరమని అందురు. 
కాని ఆ దేవి, జ్ఞానము కలిగినను సత్రియలను, సదాచారములను వదలవలదని 
బోధించినది. 


87 


“జ్ఞానము స్వాయత్త మయ్యెనని 

గురు లింగ జంగమముల విడువదగునా! 

అఖండ జ్ఞానమయ్యెనని 

పరస్త్రీ పరధనముల గోరవచ్చునా! 

“యత్రజీవః తత్ర శివః” అను అభిన్న జ్ఞానమయ్యెనని 
శునక, సూకర, కుక్కుట, మార్జాలములతో 

కూడి భుజింపవచ్చునా?” 


అని ప్రశ్నించినది. ఆ యద్వైత జ్ఞానము అంతరంగమందలి అనుభావమునకే గాని, 
బహిరంగముగా సత్ర్మియల సదాచారముల నాచరించుట యందు అద్దు రాకూడదని 
బోధించినది. “జ్ఞానము కలిగినదని, తన మనసునకొచ్చినటుల నడిచిన, నుడివిన 
శ్వానయోనియందు పుట్టించక విడుచునా, చెన్న మల్లికార్జునుడు” అని కఠోరముగా 
శాసించినది! 


“అంతరంగమందు జ్ఞానము కలిగిన నేమయ్యా, 
బహిరంగమునందు క్రియ లేకున్న? 

దేహము లేకుండిన, ప్రాణమున కాశ్రయ ముండునా! 
అద్దము లేకున్న తన ముఖమును గాననగునా? 
సాకార - నిరాకారుండగు దేవు డొక్కడే 

కూడల సంగమ దేవుడు” 


అని, అంతరంగ బహిరంగములనునవిరెండు వేరువేరు గావనియు, అంత 
రంగమందలి జ్ఞానమును, బహిరంగమందలి క్రియలను సాధకుండు సమానముగా 
సాధించుచుండ వలయుననియు బసవేశ్వరుడు కూడ బోధించి యున్నాడు. 

చెన్న బసవేశ్వరుడును, క్రియ జ్ఞానములు రెండును సమానావశ్యకములనియు, 
ఒకటి లేకున్న మరొకటి నిరర్థకమనియు క్రింది వచనమునందు ఘంటాపథముగ 
బోధించినాడు. 


“క్రియయే జ్ఞానము జ్ఞానమే క్రియ 
జ్ఞానమనగా తెలియుట 


క్రియయనగా తెలిసినటుల జేయుట 
పరస్త్రీని సంభోగించరాదనునది జ్ఞానము 


88 


అటుల ఆచరించుటయే క్రియ 
అటుల ఆచరించకున్న అదే అజ్ఞానము. 
చూచితివా కూడలచెన్న సంగమ దేవా?” 


(క్రియా జ్ఞానములేకాక భక్తి కూడ సమానావశ్యకమని శరణులందరును 
బోధించియున్నారు. అక్కమహాదేవి. 


జ్ఞానము కారణాంగమే భక్తి 

భక్తి మహాకారణాంగమే జ్ఞానము. 
భక్తి జ్ఞానమనునది కాకాక్షివలె, 
భక్తి జ్ఞానమనునది నామోహంపు 
చెన్నమల్లికార్డునివలె” 


అని, క్రియాజ్ఞానములతోబాటు, భక్తి ప్రాధాన్యతను కూడ బోధించి యున్నది. 

ఆమె మానవ దేహము హేయమని తెలిపి, “ఈయొడలిని నమ్మిచెడకుము, 
ఓ వెర్రివాడా” అని బోధించినది. కాని శరీరము, అనిత్యమనియు, అప్రయోజక 
మనియు బోధించు శుష్మవేదాంతులవలె గాక; ఈ శరీరమును సదాచార సత్రియల 
వలన గాపాడుకొని, దానిద్వారా శివసాయుజ్యమును పొందలయునని వివరముగా 
బోధించినది. ఈ విషయమునే తనదొక వచనమునందు “పాము కోరలుదీసి 
పామునాడించ గలిగిన; పాములతో చెలిమియే లేదు,” అని తెలిపినది. “దేహమందు 
పాముకోరవలె నున్న కామాది దుర్గుణములను వదలక దేహమును తిరస్మరించిన 
లాభమే” మని చక్కని ఉపమానముతో, శుష్మవేదాంతులకు బుద్ధి చెప్పినది. ఆమె 
సుబోధయందు ఇట్టి అపూర్వమగు ఉపమానము లెన్నియోగలవు. ఇది ఆమె 
ఆత్మజ్ఞానమునకు, సాహిత్య ప్రతిభకు నిదర్శనము. 


“ఒడలు లేని, నుడువ లేని, కడ లేని, 
ప్రియతము నొడ గూడిసుఖినైతినయ్యా” 


అని ఆమె నిరాకార శివునియందు ఒన గూడితినని తెలిపినది. ఐనను శక్తిసహిత 
శివునియందు గూడి సుఖినైతిననియే ఆమె భావము. ఈ భావమునే ఆమె 


“జగదాది శక్తితో కలిసి 
పలుకుచుండెడు పరమ గురువు 


89 


చెన్నమల్లికార్డునుని 
నిలువునుగాంచి బ్రతికితి నేను,” 


అను వచనమునందు వివరముగా తెలిపినది. “నశివేనవినా శక్తిర్న శక్తి రహితః 
శివః” అనుశక్తి విశిష్టా ద్వైత (వీరశైవమత) తత్త్వ ప్రకారము, శక్తితో కూడియున్న 
శివునియందు గలసి సుఖినైతినని వీరశైవసిద్దాంతమును బలపరచినది. 


అక్కమహాదేవి - అనంతరము 


కల్యాణనగరమునందు బసవేశ్వరుని బహుముఖసంస్మరణముల వలనను, 
లింగధారణముల వలనను, అనుభవమంటపము నందలి శివానుభవ గోష్టుల 
ప్రభావము వలనను, మానవ సమాజము నందు తరతరాలుగా నెలకొని యున్న 
వర్ణవిభేదము అస్పృశ్యత దూరమగుచు, సమసమాజము నిర్మాణ మగుచుండెను. అది 
చూచి ధార్మికముగాను సామాజికముగాను, అధికారమును పొంది, మాయబోధలను 
చేయుచు ప్రజలను మోసగించు ధర్మవంచకులుగల ఆనాటి సమాజమువారు, 
ఓర్వజాలక బసవేశ్వరుని విరుద్ధమును శివశరణుల విరుద్ధమును కుట్రలు పన్నుట 
నారంభించిరి. హరళయ్య (అల్లయ్య) మధుపయ్యల బాంధవ్య ఫలితముగా ఆ కుట్రలు 
సమసమాజ నిర్మాణమునకు తిరుగుబాటుగా బాహాటమగు పోరాటరూపమును 
దాల్చెను. అందుకు రాజకీయ పైపోటికూడ అనుకూలపడెను. బసవేశ్వరుడు అది 
తన అహింసా సిద్దాంతమునకు విరుద్ధమని భావించి, కల్యాణమును విడిచి కూడల 
సంగమ క్షేత్రమునకు వెడలిపోయెను. బసవేశ్వరుడు కల్యాణమును విడిచిపోయిన 
తదుపరి, బిజ్జలుని హత్య జరిగెను. అప్పుడు చెలరేగిన హింసాకాండను రక్తపాతమును 
చూచి కల్యాణమునందు ఇక తమకు స్థానము లేదని భావించి, శివశరణులు 
నాయకుడు పోయిన సైనికులవలె, చెల్లాచెదరయి, కల్యాణమును విడిచి గుంపులు 
గుంపులుగా పలు దిక్కులకు వెడలిపోవుట నారంభించిరి. అట్లు వెడలిపోయిన 
గుంపులలో నొకగుంపు చెన్నబసవేశ్వరుని నేతృత్వమున ఉళవి వైపునకు పోయెను. 
మరొకగుంపు ప్రభుదేవుని నేతృత్వమున శ్రీశైల ప్రాంతమునకు పోయెను. 

ఈ రెండు గుంపులును మార్గ మధ్యమున అక్కడక్కడ సంఘర్షణల నెదురుకొన 
వలసి వచ్చినందున, అనేక ప్రముఖ శివశరణులు అందందు మడయుచుండిరి. 
చివరకు చెన్నబసవేశ్వరునిగుంపు ఉళవి చేరెను. చెన్నబసవేశ్వరుడు కొన్ని దినముల 
తర్వాత ఉళవి క్షేతమునందలి బిల్వవనమున లింగైక్య మయ్యెను. ప్రభుదేవునిగుంపు 


90 


శ్రీశైలక్షేతమును చేరెను. అక్కడ ప్రభుదేవుడును కదళీవనమునందు లింగైక్యమయ్యెను. 
ఈ సంఘటన లన్నియును, బహుశః అక్కమహాదేవి కదళీవనమందు లింగైక్య మయిన 
కొన్ని నాళ్ళకే జరిగియుండునను ఊహగలదు. 

కల్యాణమును విడిచిపోయిన శివశరణులు తమ తమ మార్గములందు 
స్థిరనివాసము లేర్చరచు కొనిన తావులందు, సత్య శుద్ధ కాయకముల నవలంబించి, 
శివభక్తి ప్రచారము చేయుచు శివానుభావజ్ఞానమును బోధించుచు వీరశైవసంస్కృతిని 
అభివృద్ధి చేయుచుండిరి. ఈ ప్రకారముగా కల్యాణమందు ప్రారంభమైన శివభక్తి 
మార్గము దేశమునందంతటను వ్యాపించె ననవచ్చును ఉళవి ప్రాంతమునకు పోయిన 
గుంపులోని శివశరణులు కొందరు అప్పటి విజయనగరసామ్రాజ్య మందలి పంపా 
క్షేత్రమును చేరి అచ్చట శివభక్తి ప్రచారము జేయుచు హరిహరుడు, రాఘవాంకుడు 
మొదలగు కన్నడ మహాకవులకు, వారి వారికావ్యములకు కథాసామగగ్రి నిచ్చి 
రనవచ్చును. అదే ప్రకారముగా శ్రీశైల ప్రాంతమునకు బోయిన వారిలో కొందరు 
శ్రీశైల క్షేత్రమునందు నివాస మేర్చరచుకొని, యాత్రికులకు శివభక్తిని వీరశైవ 
తత్త్వ్వములను బోధించుటయే గాక మహాశివకవి సోమనాథుని కావ్యములకు 
ముఖ్యముగా అతని బసవపురాణమునకు, పండితారాధ్య చరిత్రమునకు కథాసామగ్రిని 
తెలిసినట్లు అతడే తెలిపియున్నాడు. అంతేగాక ఆ యిరుగుంపుల వారిశిష్య ప్రశిష్యులు 
వారివారికి అనుకూలమగు మార్గముల ననునరించిరి. కొందరు దేవగిరి 
రాజ్యపరివాలకులగు యాదవ రాజులకును, మరికొందరు ఓరుగల్లు రాజులగు 
కాకతీయ రాజులకును కులగురువులుగా నుండి ఆ యా ప్రాంతముల యందు 
శివభక్తిని వీరశైవ సాంప్రదాయమును అభివృద్ధి పరిచిరను అంశములుకూడ చరిత్ర 
సమ్మతములే. ఓరుగల్లు చేరినవారిలో ముఖ్యముగా శివదేవుడు పదమూడవ శతాబ్దపు 
పూర్వార్థమున కాకతీయ సామ్రాజ్య ప్రభువగు గణపతిదేవునకు దీక్షాగురువుగా నుండి 
ఆ ప్రాంతమునందు వీరశైవధర్మమును అభివృద్ధిచే సె ననునదియును చరిత్ర సమ్మతమే! 


కదలీవనము - సంశోధనము 


సర్పాకృతిగా నున్న పశ్చిమ పర్వతశ్రేణియందలి శ్రీశైలప్రదేశము అత్యంత 
ప్రాచీనమగు అటవీ ప్రదేశము. అచ్చట నున్న వనములు కనుమలు, బిలములు, 
లోయలు, మలలు, ఎల్లలు మొదలగు పర్వతాంగములుకూడ అంతే ప్రాచీనమైన 
మనవచ్చును. కనుక శ్రీశైలక్షేత్రమునందున్న కదళీవనములు కూడ అత్యంత 


91 


ప్రాచీనమైనవేనని వేరుగా చెప్పనక్కర యుండదు. ఈ కదళీవనములు అచ్చటి పవిత్ర 
వాతావరణము వలన పూర్వమునుండియు అనేక శివయోగులకును,మునులకును, 
తాపసులకును,సాధు సత్సురుషులకును, తపోభూమియై యున్నట్లు అనేక శైవ, వీరశైవ 
గ్రంథముల యందును, ముఖ్యముగా పన్నెండవ శతాబ్దము నందలి శివశరణుల 
వచన సాహిత్యము నందును, ఉల్లేఖింప బడియున్నది. 

సుమారు ఇరువదియైదు ముప్పయైదు సంవత్సరములకు పూర్వము వరకు, 
శ్రీశైలక్షేతయాత్ర ఆత్యంతదుర్గమముగా నున్నందున, యాత్రికులు శివరాత్రి, యుగాది, 
పర్వదినముల సందర్భములలో తప్ప శ్రీశ్రైలయాత్ర జేయకుండిరి. ఆ పోయినప్పుడైనను 
తమ తమ గుంపుల ననుసరించి నిర్ణీత మార్గములను విడిచి ఇటు నటు పోకుండిరి. 
కనుక యాత్రికులకు ఆ మవిక్షేత్రమునందలి ఇతర విశేషములనుగాని, 
వివరములనుగాని, పరిశోధించి కనుగొను ప్రయత్నమును జేయుపట్టింపు 
గలుగకుండినది. అందుచే కదలీవనములు, అక్కమహాదేవి బిలములు గల నెలవులు 
జనులు నికరముగా తెలియ కుండినవి. వివిధ గంథములయందు వర్ణింపబడియున్న 
“తపోభూమి” యగు కదళీవనమును “గుప్తకదళి” యనుచుండిరి. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునందు న్యాయాధికారిగా నుండిన లింగైక్యులు శ్రీ T7.H.M. 
సదాశివయ్యగారు ఆంధ్ర, కర్ణాటక, సంస్కృత భాషలయందు పాండిత్య ప్రతిభ 
కలిగియుండిరి. శైవవీర శైవ కృతులయందు 'కదళి యనుపదము ఉల్లేఖింప 
బడియున్న దానిని చూచి, కదళీవనమను నొక తపోవనము శ్రీశైలక్షేతమునందు 
వుండి తీరవలయునను విశ్వాసమును బూని దానిని సంశోధించి కనుగొని 
యాత్రికులచటికి పోవు దారిని ప్రకటింప వలయునను పట్టింపు ప్రప్రథమమున 
వారికి సుమారు ఇరువదిఐదు సంవత్సరములకు పూర్వమే కలిగెను. 

లింగైక్యులు సదాశివయ్యగారు తమ సోదరులగు లిం॥ చంద్రశేఖరశాస్రి, 
మరియు అప్పుడు శ్రీశైలమల్లికార్డున దేవస్థానమునందు ప్రధానార్చకులుగా నుండిన 
లిం॥ సంగనబసవయ్యగారల సహకారముతో కదళీవనాన్వేషణమును ప్రారంభించిరి. 
స్థానీయ నివాసులగు చెంచురాజుల సహాయ్యమునుగొని అత్యంత ప్రయాసమున 
కోర్చి, శ్రీవైల పర్వత పశ్చిమదిశయందు, అనేక శతమానములనుండి, చేతనాత్మకముగా 
నున్న కదళీవనమును కనుగొని వివిధకృతులందు వర్ణింపబడి యున్న కదళీవన 
మిదేననినిర్ణయించి తమ పరిశోధన ఫలితమును కన్నడ పత్రికలయందు ప్రకటించిరి. 
లిం సదాశివయ్యగారి పరిశోధన వలన కదలీవనము ్రకాశమునకు వచ్చినను 


92 


అక్కమహాదేవి ఐక్యస్తలమగు “అక్కగనవి” అక్కమహాదేవి బిలము పరిశోధనీయముగానే 
యుండినది. 

లిం॥ సదాశివయ్యగారు కదళీవన పరిశోధన గురించి, చేసిన పరిశ్రమను 
తరళుబాళు జగద్దురువులు శ్రీశ్రీశ్రీ శివకుమార శివాచార్య మహాస్వాములవారు 
తెలుసుకొని హర్షించి ఆ సంశోధనను ముందుకు సాగించుచు అంతవరకు బైట 
బడని స్థలములను, సంగతులను కనుగొనవలయునను నుద్దేశముతో లిం॥। 
సదాశివయ్యగారి పరిశోధనానుభవములను తెలుసుకొని “సిరిగెరె శివానుభవ 
ప్రవాససమితికి” నేతృత్వము వహించి తేది 13-4-61 నాడు కదళీవన ప్రవాసమును 
ప్రారంభించిరి. పూజ్యులు లింగానంద స్వాములవారును కూడ ఈ పరిశోధన 
యాత్రయందు వెళ్ళియుండిరి. వారు ఆయాత్రాసమాచారమును అక్కడ చూచిన 
విగ్రహములను అక్కమహాదేవి బిలమును, కదలళ్లీవనమును తాము ప్రకటించిన “అక్క్మన 
ప్రవచన” మను కన్నడ గ్రంథమునందు వివరముగా తెలిపియున్నారు. 

ప్రవాసికులు సిరిగెరెనుండి 13-4-61 నాడు బయలుదేరి ఆరోజు 
సాయంత్రము శ్రీశెలక్షేత్రమును చేరిరి. కదలీవనము అక్కడికి పడమటి దిక్కున నున్నను 
నేరుగా పోవుమార్గము లేనందున, వారు వాయువ్య మార్గము ననుసరించి, 
మార్గమధ్యమున గల “పంచమరఠములు, “హరళయ్య మంటపము”, “చుక్కల 
పర్వతము” దాని కొనయందుగల “జాతరరేవనుచూచును, “అక్కన హళ్ల” (బుగ్గవాగు) 
ఒడ్డునకుచేరిరి. అక్కడికి సుమారు అరమైలు దూరమునగల “అక్మనగవి” (అక్కమహాదేవి 
విలము)ని చూచిరి. ఆ బిలము ముందట విరియబోసిన వెండ్రుకలలో కప్పబడిన 
అక్కమహాదేవి ప్రతిమనుజూచి; అదియే అక్కమహాదేవి తపస్సు చేసిన బిలమని వారు 
తలంచిరి. ఆ బిలముదగ్గరనే వీరభద్రుడు పార్వతి, పరమేశ్వరుడు మొదలగు దేవతల 
సుందర విగ్రహములు, అస్పష్టముగా నున్న మరికొన్ని విగ్రహములు గలవనియు 
వారు తెలిపియున్నారు. 

ఈ విలము ప్రవేశద్వారము ఇరు ప్రకృలయందు విస్తారముగా నుండి సుమారు 
నూరు గజముల పొడవుగా నున్నది. ఎడమవైపు కొంత దూరము నేరుగా పోయినచో 
ఆ దారి ఇరుకుగా నుండి ఎడమవైపునకు మరలును. అందు నొక వేదికపై కొంతవరకు 
లింగాకారమును పోలియున్న గచ్చుముద్ద యొకటి వారికి కనిపించినది. అనేక 
శతమానముల కాలగర్భమునందు జీర్ణమగుచు నిలిచియున్న ఆ బిలము, 
అద్భుతమును, ఆశ్చర్యమును కలుగజేయునట్టి ప్రకృతి వస్తువులలో నొకటియని ఆ 


93 


ప్రవాసికులు గ్రహించినటులు తెలిపియున్నారు. ప్రవాసికులు అక్కమహాదేవి బిలమును 
చూచి, అటునుండి ప్రభుదేవుడు వర్ణించిన “త్రికూటగిరి” నెక్కి అక్కమవాోదేవి 
ఐక్యస్థలమగు కదళీవనమును చూచిరి ఈ కదళీ వనము “త్రికూటగిరి” కొట్ట 
కొనయందున్న బట్ట బయలులో చిట్ట చివర యందు గలదు. ఈ కదళీవనము అందరలి 
బిలము మధ్యభాగము నుండి పారుచున్న రెండు నీటిజలలచే రక్షింపబడుచున్న 
సుమారు ముప్పది అరటిచెట్ల గుంపుగా నున్నదని వారు తెలిపియున్నారు. ఈ 
అరటిచెట్లను పరీక్షించి చూచి, అవి తెల్లని 'రసభాళి జాతికి చెందినవని తెలుసుకొన్నట్లు 
కూడ తెలిపియున్నారు. ఈ బిలముపైన సుమారు వంద ఏబది గజముల పొడవును, 
డెబ్బది గజముల వెడల్పునుగల ఒకే ఒక పరుపు రాతిబండగలదు. ఈ పరుపురాయి 
అడుగుభాగము పొరలు పొరలుగా, ఆ బిలము నందలి నేలపై రాలినందున ప్రభుదేవుడు 
సూచించినదియు అక్కమహాదేవి “భవహరు గంటి” నన్నదియునగు లింగము అచ్చట 
కనుపించలేదని వారు తెలిపిరి. 

ఆ తర్వాత ప్రవాసికులు, ఆ కదలీవనము చుట్టు ముట్టును తిరిగి పరిశీలించిరి. 
అక్కడికి దక్షిణ దిశయందు సుమారు ఒకమైలు దూరమున ఇరువది ముప్పది 
అరటిచెట్లుగల మరొక కదలీవనము వారికికనుపించెను. ఇది ఈ ప్రవాసికుల 
పరిశోధన ఫలితముగా అగుపడిన రెండవ కదలీ వనము. ఇచ్చటినుండి సుమారు 
ఒకమైలు దూరమున పది-పదియైదు చెంచుగుడిసెలుగల “లింగభేరిహల్లి” 
అనునొకపల్లె వున్నట్లు వారు కనుగొనిరి ఆ మార్గమునట్లే అనుసరించుచు పోయిన, 
మార్గమధ్యమున (బొమ్మ చెరువు) భ్రమరాంబ చెరువు, అప్పాపురము, పుల్లా పల్లె 
ఫర్హాబాద, మొదలగు గ్రామములు కలియుననియు; హైద్రాబాదునుండి శ్రీశైలమునకు 
వచ్చుమార్గము. ఈ ఫర్హాబాద్‌ వద్దనే కలియుననియు; ఈ దారి హైద్రాబాదు నుండి 
వచ్చు యాత్రికులకు, నేరుగా కదళీవనమునకు పోవుటకు అనుకూలముగా 
నుండుననియు వారు తెలిపిరి. కదలీవనమునకు పోవు ఈ రెండవ మార్గముకూడ 
ఈ ప్రవాసికుల పరిశోధనా ఫలితమనవచ్చును. ఈ పరిశోధనానంతరము 
శ్రీశైలక్షేతమునకు పోయిన యాత్రికులలో కొందరు కదళీవనము, అక్కమహాదేవి 
బిలము మొదలగు చారిత్రక ప్రదేశములను కూడ దర్శించి వచ్చుచున్నారు. 

కదళీవనము రెండవ దారి అంతును తెలుసుకొని, ప్రవాసికులు తిరిగి 
“అక్కనహళ్ళ” ఒద్దునకు వచ్చి అక్మనగవి కొండపై నెక్కి చూడగా, ఆ ప్రక్కన శిథిలావస్థ 
యందున్న కొన్ని రాతిగోడలువారికి కనుపించెను. వారు అచ్చటికి పోయి చూడగా 


94 


ఆ గోడలమధ్య నొక లింగమున్నట్లును, దాని సమీపముననే నొక భిన్నమైన బసవన్న 
శిలాస్థంభమున్నట్లును వారికి కనిపించినది ఆ స్థంభమును పరీక్షించి చూడగా అది 
కేవలము శిలా స్థంభమే గాక, అదొక ముఖ్యమగు శిలాశాసనమని కూడ వారు 
(గ్రహించిరి తెలుగు భాషయందున్న ఈ శిలాశాసనము అత్యంత ముఖ్యమగు ఐతిహాసిక 
విషయమును సూచించు చున్నదని వారు తెలుసు కొనిరి. 13వ శతాబ్ధపు 
పూర్వార్థమున ఓరుగల్లు రాజ్యము నేలిన కాకతీయ వంశపు రాజగు గణపతిదేవుని 
(1199-1261) దీక్షాగురువగు, శివదేవుని గురించి ఉల్లేఖన మా శాసనమునందు 
గలదనియు, “కదళీవనమందు తపస్సు జేయుచున్న శివదేవయ్యగారు ఈ మఠమును 
కట్టించిరి” అని ఈ శాసనము యొక్క స్థ్టూలసారాంశమనియు వారు గ్రహించినట్లు 
తెలిపియున్నారు. ఈ నూతన శిలాశాసనమును కనుగొనిన శ్రేయస్సు శ్రీశ్రీశ్రీ తరళు 
బాళు జగద్దురువుల వారికి చెందినది పురాతత్వ శాఖవారు గమనించి ఆ 
శిలాశాసనమును భప్రదరచవలయునని మనవి. 

ఈ శివదేవయ్యగారు ఓరుగల్లు కాకతీయుల కులగురువుగా నుండి, ఆ 
ప్రాంతమునందు వీరశైవ ధర్మమును ప్రసరింప జేసిన చారిత్రక పురుషుడు. ఇతడు 
కల్యాణమునందలి “అనుభవ మంటపము” మాదిరిగా “విద్యామంటపము” 
అనుపేరుతో నొక సంస్థను ఓరుగల్లునందు ప్రారంభించి, ఆ సంస్థకు అధ్యక్షత 
వహించి ఆంధ్ర ప్రాంతమునందు వీరశైవ ధ్వజము నెగురవేసిన శ్రేయస్సును 
పొందియుండెను. అంతేగాక అతడు “పురుషార్థ సారము”. “శివదేవ దీమణి శతకము”, 
“పరతత్త్వ రసాయనము” మొదలగు అనేక ఉత్తమ గ్రంథములను రచించియున్నాడు. 
ఇట్టి ఉజ్వల వ్యక్తి యగు శివదేవయ్య కదళీవనమునందు తపస్సు జేసి, అనుభవజ్ఞానము 
నార్జించి రనియు “అక్కన హళ్ల” ఒడ్డునందొక మఠమును కట్టించి యుండిరనియు 
పై శాసనమువలన తెలియుచున్నది. ఈ శాసనము, కదళీవనము అస్తిత్వము గురించి 
అత్యంత బలవత్తరమగు ప్రమాణమని చెప్పవచ్చును. 


కదళీవనము - దాని అస్తిత్వము 


కదళీవనము యొక్క అస్తిత్వమునకు చాలినన్ని భౌగోళిక వివరములు 
విపులమగు చరిత్ర, పరిశోధనా ఫలితాంశము లుండగా శ్రీశైలస్థల పురాణమును 
వ్రాసిన వ్యాకరణవిద్యా ప్రవీణ ఉభయ భాషా ప్రవీణమొదలగుబిరుదాంకితులు 
శ్రీపోతుకుచ్చి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, ఒకే ఒక వాక్యమునందు (కదళీవనము) “ఇది 


95 


విశ్వసింపదగినది కాదు అని శ్రీశెలస్థలపురాణము (పుట 246-267) నందు వ్రాయుట 
విచిత్రముగానున్నది. అంతటి ప్రతిభావంతులగు పండితవర్యుల కిది శోభనీయముగా 
నుండదనినా మనవి. శ్రీశైలస్థలపురాణము నందు ఈ విషయమును వ్రాయుటకు 
పూర్వము, అక్కడి స్థలీయులగువారిని, ముఖ్యముగా శ్రీశైలమల్లికార్డున దేవస్థానము 
నకు అప్పుడు ప్రధానార్చకులుగా నుండి లిం॥ శ్రీ సంగనబసవయ్యగారిని 
విచారించిగాని, శ్రీశైలసూర్య సింహాసనాధీశ్వరులగు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ వాగీశ 
శివాచార్యమహాస్వాములవారిని సందర్శించి గాని, లేక సంస్థానము ఏజంటుగారిని 
జూచిగానికదళీవనమును గురించిన వివరములను తెలుసుకొను ప్రయత్నమును 
జేసియుండిన వారి గ్రంతమునకు ఈ న్యూనత కలుగకుండెడిదని నా భావము. 
కనీసము 1964 నందు ప్రకటింపబడిన “శ్రీశైల దర్శిని” యందలి వ్యాసములను 
చూచియుండినను, బాగుండెడిదని నాయభి ప్రాయము. శ్రీశాస్తిగారు తమ 
(గంథమునందు కదళీవనముల గురించి వ్రాయుచు “వేరు వేరుగా నివి చాల 
గలవు”అనియు “ఇవి తొమ్మిది యని శ్రీపర్వత పురాణమనుచున్నది” అని (క్రింది 
పద్యమును ఉద్ధరించి యున్నారు. 

“తొమ్మిది కదలీవనములు 

తొమ్మిది పురములును నదులు దొమ్మిది బిలముల్‌ 

తొమ్మిది యమృతపు బావులు 

తొమ్మండ్రు పురాధిపతులు దోర్చలయుక్తులొ. 


ఈ పద్యమునందు కదలీవనములేకాక, పురములు,నదులు, బిలములు, అమృతపు 
బావులతో బాటు పురాధిపతులు కూడ తొమ్మిది సంఖ్యయందే కలరని తెలుపబడినది. 
అనగా కదళీవనములు శ్రీశైలక్షేత్రము నందు గలవనియే ఈ పద్యముయొక్క 
తాత్సర్యముగదా! ఐనను శాస్త్రిగారు “ఇది శ్రీశ్రైలముదగ్గణ (12 మైళ్ళలో) 
నున్నదందురు. “ఇది విశ్వసింప దగినది కాదు” అని వ్రాసినందున, శాస్త్రిగారి 
అభిప్రాయము శ్రీపర్వత పురాణము నందలి పద్యము విశ్వసింప దగినది కాదనియా? 
లేక శ్రీశైలము దగ్గ (12 మైళ్ళలో) కదళీవనము గలదను జనవాక్యము విశ్వసింప 
దగినది కాదనియా? తెలియుట లేదు.ఒకవేళ జనవాక్యము విశ్వసింప దగినది 
కాదనునదే వారి యభిప్రాయమైనచో ప్రవాసికులు తెలిపిన మార్గము ననుసరించి 
స్వయముగా పోయిచూచి విశ్వసింప వచ్చునుగదా! లేక శ్రీపర్వతపురాణమునందలి 
పై పద్యమే విశ్వసింప దగినది కాదనునదే వారి యభిప్రాయమైనచో తా ముద్ధరించిన 


96 


పద్యమును తాము విశ్వసింపదగినది కాదనుట మిక్కిలి విచిత్రముగా నుండును. 
మీదు మిక్షిలి కదళీవనము గలదను జనవాక్యమును, ఆ పద్యము సమర్థించుచున్నది. 
పై పద్యమునందు తొమ్మిది కదలీవనములతోబాటు తొమ్మిదిబిలములుకూడ 
నున్నవని చెప్పబడియున్నది. శాస్త్రిగారికి ఆ బిలముల విషయమునందు యెట్టి 
సంశయమును రానట్లుతెలియుచున్నది. శ్రీశైల స్థల పురాణము నందు అక్కమహాదేవి 
బిలమును గురించివ్రాయుచు 'ఈ బిలము శ్రీశైలమునకు పదిమైళ్ళ దూరమున నున్నది” 
అనివ్రాసి యున్నారు. కదళీవనమును, అక్కమహాదేవి బిలమును కనుగొన బోయిన 
“శివానుభవ ప్రవాస సమితి” వారు కూడ నిటులే తెలిపియున్నారు. ఈ బిలము 
పరిసరమునందే కదళీవనము గలదని వారు తెలిపి యున్నారు. వారుకూడ రెండు 
కదళీవనములను, రెండు బిలములను కనుగొని రెండవ కదళీవనము సమీప మందున్న 
రెండవ బిలమునందే అక్క మహాదేవి లింగైక్యమయ్యినట్లు తెలియుచున్నదని 
తెలిపినారు, శాస్త్రిగారు, కొందరనుచున్నారు' అని వ్రాసిన వివరములతో ప్రవాస 
సమితి వారు ప్రత్యక్షముగా చూచి తెలిపిన వివరములు సరిపోవుచున్నవి. గనుక 
శాస్త్రిగారు కదళీవనవిషయమునందు సంశయ పడుట అనావశ్యకమని నా మనవి. 
శాస్తిగారింతటితో విడువక “కదళీవన మిదియేయది యైన దీనిని గాంచు 
విధమును శ్రీపర్వతపురాణమిట్లు వచించినది అని ఈ (క్రింది పద్యమును 
(బ్రాసియున్నారు. 
“శ్రీ మల్లికార్డును సేవించి పూజించి 
యా దేవదేవుని యాజ్ఞపూని 
శుక్ల పర్వతమున శుద్దాత్ము (డై నిల్చి 
పంచోపచార ప్రపంచరచన 
సర్వలోకాధీశు శంభు నారాధించి 
కదళీ వనంబు నీ గతిని తెలిసి 
యమైరావతీనది నభిషిక్తుందై కల్ప 
సరణి లక్షత్రయీ జపముచేసి 
మంత్ర సంసిద్దు(డై భక్తి మార్గ నియతి 
నిత్యలింగార్జన క్రియా నిరతితోడ 
సాధకోత్తముండత్యంత సహజ భక్తి 
లీల నేతెంచి కను గదలీవనంబు” 


97 


శాస్త్రిగారి పైవాక్యమునందు కూడ ఇది, అది, అను సర్వనామములు దేనిని 
సూచించుచున్నవో వినయముగా నున్నది. పైవాక్యమువలన శాస్త్రిగారి 
యభిమతమునందు కదళీవనము లున్నవనియా? లేక లేవనియా? లేక వున్నను 
అవి విశ్వసనీయములు గావనియా? స్పష్టముగా తెలియుటలేదు. వారు పైన ఉద్ధరించిన 
రెండవపద్యమునందు కూడ కదలీవనములు లేవనిగాని, అవి విశ్వసనీయములు 
గావనిగాని తెలుపబడలేదు వానిని కనుగొనుటకు ఒక క్రమమును సూచించినట్లు 
తెలియుచున్నది. ఏక్రమముతో చూచినను, ఉన్న వస్తువులే కనిపించునుగాని లేని 
వస్తువులు కనిపించవుగదా! ఒక వస్తువును చూచుటకు, చూచువారికి చూచుశక్తి, 
(అనగా దృష్టిబలము), ఆ వస్తువు కనుపించుటకు అవసరమగువెలుతురు; (అనగా 
ప్రకాశము) మరియు ఆ వస్తువు యొక్క స్వరూపజ్ఞానము (అనగా ఆవస్తువు అస్తిత్వ 
విశ్వాసము) ఈ మూడును అవసరము. అనేక (గ్రంథములలో వర్ణితమై యున్న 
కదళలీవనముల స్వరూపములను విశ్వసించి అవి వున్నవని నిరూపించిన, స్థలమును 
నిర్ణయించి వెదుకుచు బోయిన అవి కనుపించుననుటలో సందేహము నుండదు. ఈ 
ప్రకారముగనే ఇంతవరకు పరిశోధించినవారు శ్రీశెలపర్వతారణ్యమునందు గల 
కదళీవనములను కనుగొన గలిగిరి. అంతేగాక కదళీవనము యొక్క అస్తిత్వమును 
తెలుపునట్టి శాసనమును కూడా ఆ స్థలమునందే వారు కనుగొన గలిగిరి. 

శ్రీపర్వతపురాణమునందలి పై పద్యమునందు వచింపబడిన విధానము 
ఆధ్యాత్మిక మగు భక్తి మార్గము ననుసరించి యున్నది. అందు లోపమేమియులేదు! 
పూర్వకాలమునందు శ్రీశైలమేకాదు, కదళీవనమే కాదు, ఏ క్షేత్రయాత్రకు పోయినను, 
యాత్రికులు కీర్తన, భజన, (ప్రార్థన, అర్చనలు చేయుచు దైవచింతనముతో, 
సద్భావముతో పోవుచుండుట యాచారముగా నుండినది. అట్లు పోవు క్రమమునే 
కొంచెము యించుమించుగా పై పద్యమునందు తెలుపబడినది. భౌగోలిక స్థలములును, 
భౌతిక పదార్థములను, యే యుద్దేశముతో చూచినను అవి కన్పించుట సహజము. 
నిస్సంశయము పుణ్యక్షేత్రములను సద్భావము సద్బక్తితో చూచిన అవి పవిత్రమగు 
దేవస్థానములుగను, లేకున్న అవి శిలా ప్రతిమల ఆవాసములుగను తోచును. 

పూర్వకాలము నందు నేటి ప్రయాణసౌకర్యములు సౌలభ్యములు లేనందున, 
యాత్రికులు ఆత్మబలమును ఆత్మసాక్షాత్మారమును పొందుటకు ఆవిధమగు 
నియములను పాటించు చుండుట పరిపాటి గానుండినది. నేటి భౌతికయుగమునందు 
ఆత్మశక్తి, ఆత్మసాక్షాత్మారములు అవసరములేకయే సాధన సంపత్తులతో, వైజ్ఞానిక 


98 


ంంఖి౮/ cpg 


ఆన్‌ జరదు రుకుకాంణ ఇయిదిలణిడ్రి ధుల్బ ఆరుకు ౧29౧ 
am Smeg Tas డే ఇకా ఆఐంంిలు లద 





ర్లుంయ్లార్లింి Nags ఆఇంయగాఖికైంబైఖి 


99 


శై 


ఇలకే తమందరలి కదళీివన మార్గమందు 





శివదేవయ్య మఠావశేషములలో కనబడిన శిలాశాననము 
““కదళవనమందు తపస్సు చేయుచుండిన శివదేవయ్య 
ఈ మఠమును కట్టించె''నని దాని స్థూల సారాంశము. 
శ్రీమదుజ్జయని సధర్మసింవోననాధిశ్వరులు 
తరళుబాళు జగద్గురువు శీ శీ శ్రీ శివకుమార శివాచార 
మహాస్వాములవారి పరిళోధనయందు 
16.4.1961 నాడు దొరికినది. 


100 


పరికరముల సహాయముతో నభోమండలమందలి తారా మండలముల పైకి కూడ 
ఎగసి పోవుచుండుట మనము చూచుచునే యున్నాము. ఇట్టి పరిస్థితులలో 
కదళీవనములు శ్రీ శైలఖండాదులయందు పేర్కొన బడినను, మంత్ర సిద్ధులు కాని 
వారికవి యదృశములను, వాదన సయుక్తికముగా నుండేదేమో నని నేను 
తలంచుచున్నాను. ఏవి దృశ్యములో అవి కొందరికి అద్భశ్యములుగననుట ఏవి 
అదృశ్యములోకొందరికి అవి దృశ్యములగు ననుట నెటి వైజ్ఞానిక యుగమునందు 
విశ్వసింప దగినదిగాదని తోచుచున్నది. 

శ్రీశాగస్తిగారు అల్లమ ప్రభువు (ప్రభుదేవుని) కాల నిర్ణయము గురించి శ్రీశైల 
స్థలపురాణము (పరిచయము 46) నందు వ్రాయుచు “నేట్రి చారిత్రికుల కాల 
నిర్ణయమును బట్టి చూచిన, నితడు బసవేశ్వరుని కాలమున నున్నాడని తెలియవచ్చును. 
బసవేశ్వరుడు 1168లో మరణించినాడు. కావున నీతని కాలము 12 ఎ.డి. అని 
మనవారి నిర్ణయ” మని వ్రాసియు; వెంటనే, “ఇది విశ్వసనీయముగా”దని వారు 
వ్రాసిరి. 

బసవేశ్వరుడు, అల్లమప్రభువు వీరిరువురును సమకాలీను లనుటకు చాలినన్ని 
ఐతిహాసిక ప్రమాణములే కాక, వారిరువురును ఒకరి నొకరు సంబోధించుకొని నటుల 
తమ తమ వచనములందు వచించి యున్నారు. శ్రీశాస్రిగారు, అల్లమప్రభువు 
బసవేశ్వరుని సమకాలీను డనునది “విశ్వసనీయము కాదనియు, మీననాథుని కాలమే 
యీతని (అల్లమప్రభువు) కాలమనియు, వ్రాయుటకు వారు, “నవనాధ చరిత్రా, 
“నారద పురాణము”, “కథా సరిత్సాగరము” లందలి కొన్ని కథలను (పు45-48) 
(బ్రాసియున్నారు. 

ఖచ్చితమగు ఐతిహాసిక ప్రమాణములను విశ్వసింపక, ఊహా పోహలతో గూడిన 
కథల నాధారముగా గొని చారిత్రక పరిశోధకుల నిర్ణయమును “విశ్వసనీయముగా” 
దనుటకు ప్రబల కారణములేవో వారు తెలుపవలసి యుండెను. భౌగోళిక అస్తిత్వముగల 
పురాతన (చారిత్రక) అవశేషములుగల కదళీవనములను మరియు చారిత్రక 
పరిశోధకులు సహేతుకముగా నిర్ణయించిన అల్లమ(ప్రభువు కాల నిర్ణయమును 
విశ్వసనీయములుగావని వ్రాయుట “బహుముఖ ప్రజ్ఞావంతులగు” శ్రీ శాస్త్రిగారికి 
శోభాయమానముగా నుండదని నా మనవి. 

వీరశైవాచార్యులకును, శివయోగులకును, శివశరణులకును పూర్వ కాలము 
నుండియు శ్రీశైలమహాక్షేత్రము ఆవాసమై అత్యంతసన్నిహిత సంబంధము 


101 


కలిగియున్నదని. శాసనాధారము లున్నను, ఐతిహాసిక ప్రమాణములున్నను ప్రత్యక్ష 
అవశేషములున్నను శ్రీశాస్రిగారు ఒకే ఒక వాక్యముతో వాని నన్నింటిని కాదనినట్లు 
కదలీవనము లున్న వనునదియును అల్లమ ప్రభువు బసవెశ్వరుని సమకాలీనుడను 
నిర్ణయమును విశ్వసింప దగినవి కాదను అభిప్రాయమును శ్రీశైల స్థలపురాణము 
నందు తెలుపుట శోభింపదు. 


శివం - సత్యం - సుందరం 


ప్రస్తుతనివాసం 
4-7-916/, ఇసామియా బజారు శరణ చరణ రేణువ 
హైదరాబాదు - 500 027, ఆం. ప్ర. రేకళిగె మఠం వీరయ్య 


b=12=1981 


102 


శ్రద్ధాంజలి 





(ఎడమనుండి కుడికి) 
రేకళిగె మఠం సిద్ధయ్యగారు 


జననము ఐక్యము 

(2) 1919 
గొల్లపల్లి మూలమఠం బసవయ్యగారు 

జననము ఐక్యము 


(7) 1916 


103 





(కుడినుండి ఎడమకు) 


బసవతీర్థమఠము వైరాగ్య చెన్న బసవ స్వాములవారు 


వీరు కళ్యాణముదగ్గరి బసవతీర్థమఠాధిపతులు. వీరు విరక్నాశమమును 
స్వీకరించి, శ్రీశెలమందు తపస్సిద్ధిబొంది, స్వస్థానమునకు బోవుచు శంషాబాదయందు 
నివసించిరి. ఆ ప్రాంతమందలి జనులకు అనుభావజ్ఞానోపదేశము జేయుచు ప్రఖ్యాతి 
జెందిన తపోధనులు. 


104 


ఆలంపల్లి విరక్తమఠము బసవప్రభుస్వాములవారు 


వీరు వికారాబాద్‌ దగ్గరి ఆలంపల్లి మఠాధిపతులు. వైరాగ్య చెన్న బసవస్వాముల 
వారిచే అనుగ్రహము బొందిన చరమూర్తులు. అల్వాల పల్లాలచ్మన్న భక్తికి మెచ్చి 
తీర్ధప్రసాదముల నను(గహించి బసవేశ్వరాదుల అస్పృశ్యజనోద్ధరణను గుర్తుకుదెచ్చిన 
అనుభావధనులు. వీరి శిష్యులు శ్రీమని జ్నారంజన శంకరస్వాములు గొప్ప పండితులు 
చరమూర్తులు. 
లింగైక్యులు కుంకుమశోభిత చెన్నబసవమ్మగారు 


వీరు రేకళిగమఠం సిద్ధయ్యగారి పుత్రి. గొల్లపల్లి మూలమఠం బసవయ్య 
పత్ని. వివాహానంతరము తమ తండ్రిని భర్తను దుఃఖసాగరమున ముంచి 
శివసాయుజ్యము నొందిన పుణ్యజీవులు (వీరు అనువాదకుని పెద్దతల్లి) 


రేకళిగె మఠం సిద్దయ్యగారు (ఉందాబజారు - హైదరాబాదు) 


వీరు బీదరుదెగ్గరి రేకళిగమఠమువారు. వీరి తాత గురువయ్య సుమారు 
రెండువందల ఏండ్లకు మొదలు హైదరాబాదులో నివసించి శిష్యులకు సదాచారమును 
బోధించుచుండిన ధర్మజీవులు. వీరికుమారుడు వీరయ్య వ్యవహారమును వృత్తిగాగైకొని 
సత్యశుద్ధజీవనము గడిపిన ధన్యజీవులు. వీరి కుమారుడు సిద్ధయ్య ఉద్యోగమును 
కాయకముగా [గ్రహించి పాయెగాఖజానాలో చేరిరి. ప్రభువుల అనుగ్రహముచే సదర్‌ 
పోతేదార్‌, గా సేవించుచు సుమారు ఎనుబదిఏండ్ల వయస్సున సిద్ధార్ధిచైత్రబహుళ 
(1919) మందు శివసాయుజ్యమొందిన కీర్తిజీవులు. (వీరు అనువాదకుని పెంపుడు 
తండ్రి). 


గొల్లపల్లి మూలమఠం బసవయ్యగారు 


వీరు రేకళిగ మఠం సిద్ధయ్య మేనల్లుడు. వీరితండ్రి సిద్ధయ్య శంషాబాద్‌లో 
శివైక్యముగాకాగా, మేనమామ తమపోషకత్వమందుంచుకొని పెంచి విద్యాబుద్దుల 
నేర్పించిరి. తాముద్యోగమందున్న ఖజానాలో వీరికి ఉద్యోగమిప్పించిరి. వీరు తెలుగు, 
కన్నడము, ఉర్షు, పార్సీలను నేర్చి యుండిరి. అధికారులు మన్నించి వీరిని 
“సదర్‌ఖజానేదార్‌'గా నియమించిరి వీరు 1916 నందు తమపై ఆశలనిలుపుకొన్న 
మేనమామను తల్లిని దుఃఖాబ్టియందు ముంచి శివైక్యమొందిన వినయజీవులు. 
(అనువాదకుడు వీరికి రెండవ భార్య కుం॥ సిద్దమ్మ వలనకలిగిన పుత్రుడు) - 


105 


* 
శ 
శ 
శ్వ 
సై 
స్స 
స్త 
క 
k3 
స్య 
$% 





సర్వ భరితుండగు 
చెన్న మల్లి కార్హునుడు 


106 


శివాయనమః 


అక్కమహాదేవి వచనములు 


నేల మరుగున నున్న నిక్షేపమువలె 
ఫలము మరుగున నున్న రుచివలె 
శిలల మరుగున నున్న హేమమువలె 
తిలల మరుగున నున్న తైలమువలె 
తరువు మరుగున నున్న తేజమువలె 
భావము మరుగున బ్రహ్మమై యున్న 
చెన్నమల్లికార్డునుని ఉనికి తెలియరానిది. 


2 


నన్ను నే నెరుగక మున్ను 
నీవెందుంటివో తెలుపుమయ్యా? 
సువర్ణమందలి వర్ణమువలె 
నాయందు నీవుంటివయ్యా! 
అయ్యా! నా యందుండియు 
కనుపించని భేదము మీయందు గంటి 
గనుమా చెన్నమల్లికార్డునా! 


107 


108 


8 


పాలయందలి నెయ్యి వేరు కాగలదా! 

సూర్యుని కాంతి యందున్న యగ్ని నెవరు 
వేరుపరచగలరు? 

అపారమహిమా, చెన్నమల్లికార్డునా! 

నీవు నాయందు కూడియున్న విధమును 

వేరుగా నిదే జూచి కన్ను తెరచితి నయ్యా! 


4 


నారింజ, మామిడి, నిమ్మ, మాతులుంగములకు 
పుల్లని నీరును బోసిన వారెవరయ్యా! 
అరటి, పనస, కొబ్బరి, చెరుకులకు 
తియ్యని నీరును బోసినవారెవరయ్యా! 
వరి, సామ, గోధుమలకు 
అన్నోదకముల బోసిన వారెవరయ్యా? 
మరువము, మల్లె, పచ్చ, కాశలకు 
పరిమళోదకమును బోసిన వారెవరయ్యా? 
ఇట్ల జలమొకటే, తలమొకటే, మొగులొకటే 
ఒకేజలము కొన్ని వస్తువులను కూడి 
తన విధమును వేరుగా నొనర్చుకొనినటులు 
నాదేవుడు చెన్నమల్లికార్డునుడు 
అనేకజగముల కూడుకొని యున్ననేమి? 
అతని తీరే వేరు!. 


ర్‌ 


కాయమునకు ఛాయయైె పీడించెను మాయ 
ప్రాణమునకు మనసై పిడించెను మాయ 
మనసునకు స్ఫృతియె పీడించెను మాయ 
స్మృతికి జ్ఞానమై పీడించెను మాయ 


అక్కమహాదేవి వచనములు 


జ్ఞానమునకు అజ్ఞానమై పీడించెను మాయ 

జగమందలి జనసమూహమునకు 
అగ్నిబాణమై పీడించెను మాయ 

చెన్నమల్లికార్డునా! నీవు పుట్టించిన 
మాయ నెవరు గెలువగలరు? 


6 


హరిని మ్రింగ మాయ, అజుని మ్రింగ మాయ 
ఇంద్రుని మ్రింగ మాయ, చంద్రుని మింగె మాయ 
ఎరింగితిమను బలాధ్యుల మింగె మాయ 
ఎరుగలేని అజ్ఞానుల మింగె మాయ 
ఈరేడుభువనంబులనారడిపెట్టె మాయ 
చెన్నమల్లికార్డునా! నన్నా మాయనుండి 
తప్పించుము, కరుణించుము. 


7 


విడిచెదనన్న విడువనీయ దీ మాయ 
విడవకున్న వెన్నంటి యుండు నీమాయ 
యోగికి యోగిని యయ్యె నీ మాయ 
తాపసికి తపస్విని యయ్యె నీ మాయ 
శ్రవణునకు శ్రవణి యయ్యె నీ మాయ 
ఐన ఈ మాయకు నే భయపడు దాననా! 
చెన్న మల్లికార్డునా నీయాన? 


8 


లేదనిన కలదను నీ మాయ 

వలదనిన వదల దీమాయ నాకిది విధియా? 
చెన్న మల్లికారునయ్యా! ఆ మాయ 
నొప్పుకొని నీ శరణు జొచ్చిన 

ఇక నుండునా ఆ మాయ 

కావుమయ్యా శివదో!, శివధో!. 


భక్తస్థలము 109 


110 


9 


నా మాయామదము నణచుమయ్యా! 

నా కాయమందలి చీకటిని బారద్రోలు మయ్యా! 

చెన్న మల్లికార్డునయ్యా! నన్ను చుట్టి యున్న 

ప్రపంచమును విడిపించు మయ్యా! నీ దయ. 
10 


చూచితిననిన చూపు మరుగు పడియె 
కూడితిననిన భావము మరుగు పడియె 
ఏమందు నేమందు నయ్యా! 
ఎరింగితి ననిన మరుపు మరుగుపరిచెను 
నీ మాయ నధిగమించుట కలవియా? 
కావుమయ్యా చెన్న మల్లికార్డునా!. 


11 


నాకాయము మట్టి బొమ్మ 

నా జీవము బట్టబయలు 

దేవా, దేనినిబట్టుదు నయ్యా నేను? 
ని న్నేతీరున స్మరింతు నయ్యా నేను? 
ఈ మాయనుండి తప్పించుమయ్యా 
ఓ చెన్నమల్లికార్డునా! నీదయ. 


12 


వెనుక ఏరు ముందు కోనేరు 
నిన్ను చేరు టెటులు, తెలుపుమా? 
వెనుక నుయ్యి ముందు గొయ్యి 
పదిలమెటు లుండును తెలుపుమా? 
నీవు పెట్టిన మాయ నన్ను చంపుచున్నది 
కావుమయ్యా! కావుమయ్యా! 

చెన్న మల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


13 


ఉన్నదొక తనువు ఉన్న దొకమనసు 
నిన్నేమనసుతో ధ్యానింతునయ్యా? 
సంసారమునే మనసునందు 
తల్లీనమొనర్తునయ్యా 
కటకటా చెడితి, చెడితి 
ఇహమునకుగాక పరమునకుగాక 
రెంటికిని చెడిన రేవడివలె 
బిల్వ కపిత్ణముల నొకటిగా తలుచవచ్చునా 
చెన్నమల్లికార్డునా! 


14 


పంచేంద్రియములు, సప్తధాతువులు, అష్టమదములు 
చంపి చూచెనుగదా! 

హరిబ్రహ్మాదుల బలమును ద్రుంచి 
చంపి చూచెనుగదా! 

మహాబుషుల తపస్సును భంగపరచి 
చంపి చూచెనుగదా! 

చెన్నమల్లికార్డునుని నమ్మి శరణని 

అతనిమరుగు జొచ్చినందున 

ఆ మాయయే భయపడి నిలచెగదా! 


15 


పశువు కొకచింత, కసాయి కొక చింత 

ధర్మున కొకచింత, కర్మునకొక చింత 

నాకు నా చింత, తనకుతన కామపు చింత 

ఒల్లనుపో, కొంగువీడుము మూర్చుడా! 
చెన్న మల్లికార్డునదేవుడు 

వలచునో వలవడో యను చింత. 


భక్తస్థలము 


111 


112 


16 


గుండునెత్తిన బెట్టుకొని, కడలిలో మునిగిన 
ఇడుములకు కడయుండునా, అమ్మా? 
కుడిచి ఆకొంటి ననిన భంగపడుదును 
కన్నతావులకెల్ల మనసు బోయిన 

చెన్న మల్లికార్దునయ్య ఎటులవలచునమ్మా? 


17 


అయ్యా! నిన్ను చేరియుచేరదు చూడుము నా మనసు 
ఉడుకెక్కి తడబడుచున్నది నా మనసు 
నగరిసుంకరి వలె, తగవులాడుచున్నది నా మనసు 
రెండనునది మరచి శూన్యముగాదు నా మనసు 
నీవు,నేనగు విధమెటులో తెలుపుము 

అయ్యా! చెన్నమల్లికార్డునా! 


18 


ఎల్లప్పుడు నామనసు ఉదరపోషణకై ప్రాకులాడుచుండును 
కానలేనయ్యా నిన్ను భేదించ లేనయ్యా నీ మాయను, 
మాయసంసారమునందు చిక్కుకొంటిని 

ఓ దేవా. చెన్న మల్లికార్జ్డునా! 

నిన్ను చేరునట్టు చేయుమయ్యా! న్స్‌ ధర్మము. 


19 


మనసు మనసుతో తర్శించి చూచి 
అనుభావియగుటకు 
జ్ఞావమే ఘనమగును గాని 
పరిమితి యందుండునా? అది. 
ఓ తల్లీ నీవు వెర్రితల్లివే నా దేవుడు 
చెన్నమల్లి కార్డునుని వలచి 


అక్కమహాదేవి వచనములు 


నేనతనిపై మరులు జెందితిని 
నీ తల్లితనము నేనొల్లను పోవే! 


20 


ఊరు నడుమ నొక శికారి పడియుండెను 
ఎవరైనా చూచిన చూపుడయ్యా! 

ఊరికి మొరబెట్టెద, తలుపు బెట్టెద 
వెదకెదను నా శికారిని 

తెలిసియో తెలియకనో ఒక వేట నాడితిని 
వెదకి ఇమ్మా చెన్న మల్లికార్డునా! 


21 


రాళ్ళను జొచ్చిన, రాళ్ళను రావించితివి। 
గిరుల జొచ్చిన, గిరుల దొరలించితివి 
బాపురే! ఈ సంసారము 
తరతరాలనుండి వచ్చినది 
చెన్నమల్లికార్డునయ్యా! 
నేనేమందు! నేమందునయ్యా! 


22 


పాడుసంసారము వెన్నొదలక 
హింసించుచున్నదయ్యా! ఏమందు నేమందునయ్యా! 
అందందు గలుగుచున్న వ్యసనమునకు 

నేనేమందు నేమందునయ్యా! 

ఈపాడుదేహమును గాపాడుటకు 

నేనేమందు నేమందునయ్యా! 

చెన్నమల్లికార్డునయ్యా! 

చంపుము, (బ్రతికింపుము - నీధర్మము 


114 


283 


సంసార మనునది శత్రువయ్యా! 

ఓ తండ్రీ! నావంశవంశమును తప్పక 
వెదకికొనుచు వచ్చుచున్నదయ్యా! 

వెదకి వెదకిచిక్కించుకొని నన్ను చంపుచున్నదయ్యా! 
నేను నీ శరణు జొచ్చితిని కావుమయ్యా! 

నావిన్నప మవధరింపుమయ్యా!చెన్నమల్లికార్డునా! 


24 


తనువు నందలి శక్తిని తగ్గించెను 

మనసునందలి విరక్తిని తప్పించెను 

ఘనమును గన నటు లొనర్చెను 

పరమజ్ఞానులనే పీడించెను 

చెన్నమల్లికార్డునయ్యా! నీ మరుగున 

నున్న సంసారము తెర, నన్ను నీదరి జేర నీదయ్యా! 


25 


నేపుట్టినపుడు సంసారము పుట్టెను 

సంసారము పుట్టినపుడు అజ్ఞానము పుట్టెను 
అజ్ఞానము పుట్టినపుడు ఆశపుట్టెను 
ఆశపుట్టగానే కోపము పుట్టెను 

కోపాగ్నియొక్క తామసపు ధూమము 
చుట్టుకొనగా నేను నిన్ను మరచి 
భవదుఃఖమునకు గురియితిని 

కరుణించి నన్నెత్తుకొని నామరుపును తప్పించి. 
నీ పాదమును జూపుమయ్యా, చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


26 


పొయ్యి జొచ్చి మంటలమరచినదాన 
మలను జొచ్చి మాటనుమరచినదాన 
సంసార సంబంధమును చూడుమా! 
సంసార సంబంధము 
నన్ను భవ భవములందువెన్ను వీడదు 
శబ్దము నిశ్శబ్దము లొకటైనదానను 
నాయందేమి చూచెదరయ్యా 
చెన్నమల్లికార్డునయ్యా! 


27 


అకటకటా; సంసారమను నాటకము 
నా యెదుటవచ్చి ఆడెనుగదా! 
అప్పాబొప్పా యనువేషము 
మొట్టమొదటవచ్చి యాడినది 
నెయ్యిబూసిన మీసములుగల వేషము 
నట్టనడుమ వచ్చి యాడినది 
ముసలి ముసలియను వేషము 
కట్టకడకువచ్చి యాడినది 
మీరు చూచుట ముగియగానే 
జగన్నాటక మే ముగిసెను 
చూచితివా చెన్న మల్లికార్డునా! 


28 


నాకెందులకయ్యా ఈ ప్రపంచపు బొమ్మ 
మాయామలభాందము చలనపు భవనిలయము 
జలకుంభమునుండినీరుకారుచుండెడి 
నెలవునాకెందుల కయ్యా! 

ట్రేళ్ళతో తాటిపండును పిసికిన తినవచ్చునా? 


భక్తస్థలము 


115 


116 


చిత్తమం తయు జీవమని ఒప్పనివిధము నాకయ్యెనా! 
నాతప్పు నంగీకరించడు, చెన్నమల్లికార్డునదేవుడు 


మీరే అన్నలారా! 
29 


తన వినోదమునకు తానెపుట్టించెను సకలజగత్తును 


తన వినోదమునకు తాను బుట్టించెను 
సకల ప్రపంచమును 

తన వినోదమునకు తానె తిరిగించెను 
అనంతభవదఃఖములలో 

ఇట్టి నాచెన్నమల్లికార్డునుడను పరమశివుడు 

తన జగద్విలాసము చాలైనచో, మరల 

తానే మాయాపాశమును ఛేదించును. 


30 


రారానిభవములందు వచ్చితినయ్యా! 

కడలేని తాపములందు కనలి నీ 

కరుణగోరి దరిజేరితి నయ్యా! ఈ 
కారణమున ఓదేవా చెన్నమల్లి కార్డునా! 
తనువు నీకనువై మనసునీపై మరులు జెంద 
మత్తులేని తమకపుస్నేహమునకు 

తెర వింకెక్కడిది చెప్పుమా! తండ్రీ! 


31 


పుట్టరాని యోనులందు పుట్టించి 
రారానిభవములందు రప్పించి 
తినకూడని తిండిని తినిపించి 

విధికి లోనుగా జేయును, వినుడన్నా! 
తనవారనిన మన్నించునా! 
తనవద్దనున్న భృంగి తోలును 


అక్కమహాదేవి వచనములు 


వొలిచి ఆరాట పెట్టినవాడు 
మరికొందరి నేమరునా? 
దీని నెరింగి వదలకు వదలకు 


చెన్నమల్లికార్డును డింతటి విచిత్రుడమ్మా! 


832 


పురుగు తనజిగురుచే 
జేసుకొని తననూలును తనచుట్టు 
చుట్టుకొని చచ్చునటులు 


ప 


మనసొచ్చినదానిని గోరి కనలుచున్ననయ్యా! నా 


మనమునందలి దురాశను మాన్ని నీదరి 
జేర్చుకొనుమా చెన్నమల్లికార్డునా! 


33 


అమేధ్యపుకడవ, మూత్రపు బుడిగె 
ఎముకల తడక చీముబుడ్డ 

కాలిపోనీ, ఈ దేహము 

ఈజఒడలిని నమ్మి, చెడకనుండుము 
చెన్నమల్లికార్డునుని దెలియని వెర్రివాడా! 


34 


ఒకటిగాదు రెండుగాదు 

మూడుగాదు, నాలుగుగాదు, 

ఎనుబదినాల్లు లక్షల యోనులనుండి 

వచ్చితిని వచ్చితిని 

రారానిభవముల ననుభవించితిని 

వానిసుఖాసుఖములు 

వెనుకటి జన్మల యందేమైనగాని 

ముందుకు నీవుకరుణించుమో 
చెన్నమల్లికార్డునా! 


117 


118 


85 


చెడకే చెడకే మృడునడుగుల నిడుకొనవే! 
దృఢముగాదు ఈయొడలు చూచితివా! 
దృఢముగాదు ఈ సంసారసుఖము చూచితివా! 
చెన్నమల్లికార్డునుడు వ్రాసిన అక్షరము 
చెడకముందే శరణనువేవేగ! 


36 


మట్టిపెల్లవలె కరిగికరిగి, ఇసుకదిబ్బవలె జరిగి జరిగి 
కలలో కలవరపడి నేను వెరగొందితి 

ఆవనములోని నిప్పువలె చుట్టిచుట్టి కందితిని 
ఆపదలో ఆప్పుల నెవరిని గాన 

వెదకి గానని తనువును కలసిన కూడనిసుఖమును, 
నాకు కరుణించుమో చెన్న మల్లికార్డునా! 


37 


ఆలింపుము నా విన్నపము, లాలింపుము నా విన్నపము 
పాలింపుము నా విన్నపము, 

ఏల నామొరను వినవయ్యా తండ్రీ 

నీవు గాక వేరేలేరు వేరేలేరు 

నీవే నాకు గతి నీవే నాకు మతి 

అయ్యా! చెన్నమల్లికార్డునయ్యా 


38 


గుంపును వదలి పట్టుబడిన కుంజరము 
తానున్న వింధ్యను తలచునట్లు తలచెదనయ్యా! 
బంధింపబడిన చిలుక తన 

బంధువులను తలచునట్లు తలచెదనయ్యా! 
“బిడ్డానీవిటురా' అనినీవు నీదయను 
చూపుమయ్యా చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


39 


లోకపుచేష్టలకు రవి బీజమై నటులు 
కరణముల చేష్టలకు మనసే బీజము 
నాకు గలదొక్క మనసు 

ఆ మనసు నీ యందు చిక్కినదో నాకిక 
భవముండునా, చెన్నమల్లికార్డునా! 


40 


సంసార సంగమందుంటిని చూచితివా నేను! 
సంసారము నిస్సారమని చూపెను శ్రీ గురుడు! 
అంగవికారపు సంగమును నిలిపి 

అంగమును నా అంగముపై నిలిపెను శ్రీగురుడు! 
వెనుకటి జన్మల తప్పించి 

ముందుకు పథమును జూపించెను నా తండ్రి! 
చెన్న మల్లికార్జునుని నిజమును 

జూపెను నా గురుడు. 


41 


పృథ్వి పృథ్విలో కలువక మున్ను 

జలము జలములో కలువక మున్ను 

తేజము తేజములో కలువక మున్ను 

వాయువు వాయువులో కలువక మున్ను 

ఆకాశము ఆకాశములో కలువక మున్ను 
పంచేంద్రియము లన్నియు చీలికలై వేరుగాక మున్ను 
చెన్నమల్లికార్డునికి శరణనుడోయి! 


42 


లోపలశోధించి వెలుపల శుద్ధిపరిచి 
లోపల వెలుపలయును,ఉభయశంకలను దూరపరిచి 


భక్తస్థలము 


స్పటికపుశలాకవలె తలక్రిందుగా జేసి 

సుక్షేత్ర మెరింగి విత్తనము నాటునటులు 

శిష్యుని సర్వప్రంచమునుండి నివృత్తి పరిచి 
నిజోపదేశ మొనరించి సత్యమూలమును 

ఆ శిష్యునకు జూపును జ్ఞానగురుడు 

ఆ సహజగురు డప్పుడు జగదారాధ్యుడు 

అతని శ్రీపాదములకు “నమోనమో యందును 

కనుమా చెన్న మల్లికార్జ్డునా! 


483 


సద్గురుడు శిష్యునకు అనుగ్రహము చేయునపుడు 

ఆ శిష్యుని మస్తకముపై తన శ్రీహస్తము నుంచిన 

లోహముపై పరుస ముంచి నటు లయ్యెనయ్యా! 

శోభించు నటులు నొసట విభూతిపట్టము గట్టగా 

ముక్తి సామ్రాజ్యమున కాధిపత్యపు పట్టము గట్టినటు లయ్యె నయ్యా! 
సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మను 
పంచకలశములతో అభిషేకము జేయగా; శివుని 
కరుణామృతరసము కురిపించి నటులయ్యె నయ్యా! 

సమకూడిన శివశరణుల నడుమ మహాలింగమును 
కరతలామలకముగా శిష్యుని కరస్థల మందుంచి 

అంగమునందు సుప్రతిష్టించి ప్రణవపంచాక్షరి 
మంత్రోపదేశమును కర్ణమునందు ఒనరించి 

కంకణము కట్టగానే కాకమే కైలాసమయ్యె 

ప్రాణమే పంచ బ్రహ్మమయలింగ మయ్యెను 

ఇట్లు వెనుకటి అవస్థల తప్పించి 

ముందుకు ముక్తి మార్గము జూపిన 

శ్రీగురుసాన్నిధ్యము వలన నే (బ్రతికితి నయ్యా! చెన్నమల్లికార్డునా! 


120 అక్కమహాదేవి వచనములు 


44 


కలవాడు పాతర దీసి గింజల బెట్టువరకు 

బీదవాని ప్రాణము పోయినటు లయ్యె 

నీవు గారించి చూచుట నాకు విధియా చెప్పుము తండ్రీ! 
ముగ్గురు రౌతులు పరుగు లిడుచుండ 

ఆ కాలి గాలి ధూళి ఎగిరినటుల లయ్యె 

నన్ను నీ వేవిధమున కరుణింతు వయ్యా చెన్నమల్లికార్డునా! 


45 


క్షీరనీరమువలె నీవుంటివి గాన 
ఏది మొదట ఏది తుది అని అరయను 
ఏది కర్రు వేది భృత్యు వని అరయను 
ఏది గొప్ప ఏది కొద్ది అని అరయను 
చెన్నమల్లికార్డునయ్యా! నీవు వలచి 
కొనియాడిన చీమ రుద్రుడు గాదా! 


46 


వెదకి శరణన్న కాపాడునట్టి గురవే 
జయజయ గురువే జయజయ గురవే! 
ఎవ్వ రెరుంగజాలని, శూన్యమందు 
శూన్యమ నిలచిన తీరును 

బట్టి దెచ్చి నాకరమునందు జూపిన గురవే 
చెన్నమల్లికార్డున దేవా! గురవే! 

జయజయ గురవే! జయజయ గురవే! 


47 


నిత్యము నా ఇంటికి నడచి వచ్చెను నేడు 
ముక్తి నా ఇంటికి నడచి వచ్చెను నేడు 
జయజయా, శివశివా, హరహరా! 


భక్తస్థలము 121 


గురవే నమో పరమగురవే నమో! 
చెన్నమల్లికార్డునుని జూపిన గురవే నమో నమో! 


48 


శ్రీ గురులింగ దేవుడు తన హస్తమును 

నా మస్తకముపై నుంచి నంతనె 

న భవము నాస్తి యయ్యెను 

నన్ను తనవలె జేసెను తనను నావలె జేసెను 
తనకును నాకును భేదము లేనట్ల్టుజేసి 
మనస్సునకు జూపెను. 

తన కరస్థల మందున్న శివలింగదేవుని 

నా కరస్థల మందు నిలిపెను 

నా కరస్థల మందలి శివలింగదేవుని 

నా అంగముపై మూర్తీభవింప జేసెను. 

నా అంగముపై నున్న శివలింగదేవుని 

నా మనోమంటపమునందు మూర్తీభవింప జేసెను 
నా మనోమంటమమందలి శివలింగదేవుని 

నా జ్ఞానమంటపమునందు మూర్తీభవింప జేసెను 
నా జ్ఞానమంటపమందలి శివలింగదేవుని 
మహాఘనమునందు మూర్తీభవింప జేసెను. 
చెరుకురసమును త్రాగి పిప్పిని పారవేసి నటులు 
మనసు నందు శివలింగదేవుడు గలడని 
తనువుపై కల శివలింగదేవుడు పోయె ననుచు 
ఆత్మఘాతుకము జేసుకొను 

బ్రహ్మఘాతుకుల నాకు జూపకయ్యా చెన్నమల్లికార్డునా! 


49 


నీ రెండిన చెరువులో ఏరుపారి నిండినటులయ్యె 
ఎండిన మొక్కపై జల్లు కురిసినటులయ్యె 


122 అక్కమహాదేవి వచనములు 


నేడు లోకసుఖము పరమార్థము 
తానే నడిచివచ్చినటులయ్యె నాకు 
చూచితివా చెన్నమల్లికార్డునయ్యా! 
శ్రీ గురుచరణముల గాంచి 
ధన్యురాలనైతిని చూచితివా! 


50 


గురుడు హితు డయ్యె 

లింగము వరుడయ్యె 

నేను వధువనైతిని, 

ఈభువన మంతయు నెరుగునటులు 
అసంఖ్యాకులు నా తల్లిదండ్రులు 
ఇచ్చిరి సదృశుడగు వరుని జూచి, 
ఈ కారణమున చెన్నమల్లికార్డునుడే 
మగడు నాకు దక్కినవారితో 
సంబంధము లేదయ్యా ప్రభూ! 


ర5్‌1 


పచ్చలవేదిక పసిడితోరణము కట్టి 
వజపుగుంజను పాతి పగడముల పందిరి 
ముత్యముల కెంపుల మేలుకట్లు కట్టి 
పెండ్లి చేసిరి మావారు 

కంకణము కైదారము గట్టి 

స్థిరమగు సేసలు చల్లిరి 

నన్ను చెన్నమల్లికార్డునుడను 

మగనికిచ్చి పెండ్లిజేసిరి. 


భక్తస్థలము 123 


124 


ర్‌2 


గురుపాదతీర్థమె మంగళస్నానము నాకు 
విభూతియే చెదరని పసుపు నాకు 

దిగంబరమే దివ్యాంబరము నాకు 

శివభక్తుల పాదరేణువులే అనులేపనము నాకు 
రుద్రాక్షలే మై తొడవులునాకు 

శరణుల పాదుకలె శిరమున బాసింగములు నాకు 
చెన్నమల్లికార్డునుని పెండ్లిపడుచు నగు నాకు 
వేరు శృంగారము లెందుకు, 

చెప్పరో అమ్మలారా! 


ర్‌తి 


హరుడా! నీవు నాకు మగడవు కావలయునని 
అనంతకాలము తప మొనర్చితి చూచితివా! 
పెండ్లిమాట రాగానే, శశిధరుని 

చెంతకు పంపిరి మావారు 

భస్మమును బూసి కంకణమును కట్టిరి 
చెన్నమల్లికార్డునకు నేను గావలయునని. 


5్‌4 


జలమంటపముపై జ్వాలల చప్పరము వేసి 
వడగండ్ల పాన్సు పరిచి బాసింగము కట్టి 

కాలులేని వధువును తలలేని వరుడు వచ్చి 
పెండ్లి యాడెను, ఎన్న టెన్నటికిని వీడని 
సంసారమునకు నన్నిచ్చిరి. 

చెన్నమల్లికార్డునుడను మగనికి 

నన్నిచ్చి పెండ్లి చేసిరి గద అమ్మలారా! 


అక్కమహాదేవి వచనములు 


ర్‌ర్‌ 


గురుని కరుణవలన లింగము గంటి, జంగమము గంటి 
గురుని కరుణవలన పాదోదకము గంటి 

ప్రసాదమును గంటి 

గురుని కరుణవలన సజ్జన సద్భక్తుల సద్లోష్టిని గంటి 
చెన్నమల్లికార్డునయ్యా నేను పుట్టగానే 

శ్రీ గురువు విభూతినొసట ధరించి 

లింగస్వాయత మొనరించి నందున ధన్యురాల నైతి. 


56 


నరజన్మమును తప్పించి 

హరజన్మ మొనరించిన గురవే మొక్కుదును 
భవబంధమును విడిపించి 

పరమసుఖమును జూపిన గురవే మొక్కుదును 
భవియనుటను తప్పించి 

భక్తురాల ననిపించిన గురవే మొక్కుదును 
చెన్న మల్లికార్జునుని దెచ్చి 

నాకైవసము జేసిన గురవే నీకు మొక్కుదును. 


ర్‌7 


పాతాళ మిందిందు పాదంబు లందందు 
దశదిక్కు లిందిందు దశభుజము లందందు 
బ్రహ్మాండ మిందిందు మణిముకుట మందందు 
చెన్నమల్లికార్డునయ్యా! నీవు నా 
కరస్థలమునకు వచ్చి సూక్ష్మమై 

యుంటివి గద ఓ లింగమా! 


125 


126 


ర్‌రి 


మరుపు వచ్చినదని, గురుడు గురుతు నిచ్చెను. 


జ్ఞానికి ప్రాణలింగము వేరు కాంచు డన్నా 
నిర్ణయములేని భక్తికి ఊరక 

ఆయాసపడు టెందులకు? 
చెన్నమల్లికార్డునుని తెలిసి పూజించిన 
మరల భవము వచ్చునా? 


59 


సజ్జనురాలనై మజ్జన మొనరింతును 
శాంతమతినై పూజింతును 
సమరతితో నిన్ను కొనియాడుదును 
చెన్న మల్లికార్డునయ్యా నిన్ను 
వదలని పూజ సిద్దించెను నాకు 


60 


అరచేతి యందలి లింగమును పూజించుచు 
మంగళ హారతులను ముట్టించి 
బెళగుచుంటిని చూడయ్యా కంటిచూపు 
మనసునందలి భావము తగ్గనిమోహము 
ఎడతెరపిలేకనుండెను చూడయ్యా 

చెన్న మల్లికార్డునయ్యా నిన్ను 

వదలని పూజ సిద్ధించెను నాకు, 


61 


ఎరింగితి ననిన ఎరుంగరానిది చూడుమా 
ఘనమునకు ఘనము తాను చూడుమా 


చెన్నమల్లికార్డునుని నిర్ణయము లేక ఓడితిని. 


అక్కమహాదేవి వచనములు 


62 


వరిపొట్టునకు నీరు పారబెట్టిన 

వరిపండు నటయ్యా మొలకెత్తి యెప్పుడైనా? 
తెలివిహీనుడు ఆచారవంతుడైన 

తెలివిగలిగి సుఖపడ గలుగు నటయ్యా! 
శ్రీగంధము చెక్కల మోసిన 

సువాసన స్థిరముగ నుండు నటయ్యా 
నాదేవుడు చెన్నమల్లికార్డునుని తెలియని వారికి 
ఆచారము లేదు తెలియు డన్నా! 


63 


ఇదే హితము సకలలోకజనులకు 

ఇదే మతము [శ్రుతి పురాణాగమముల యందు 

శ్రీవిభూతిని భక్తితో ధరించిన 
భవము పరుగెత్తి పోవును 

దురిత సంకులము దూరమై పోవును 

హరుని సాలోక్య సామీష్య సారూప్య 
సాయుజ్యము లభించును 

సత్యమిది నమ్ముము, నమ్ముము ఓమనుజా! 
ఈ విభూతి యమునకు భీతి 

మరణభయము వలన 


అగస్వ, కాశ్యప, జమదగ్ని మొదలగువారు 


ధరించిరానాడు చూచితివా! 
శ్రీశైల చెన్నమల్లికార్డునుని 
మెప్పించును వలపించును శ్రీవిభూతి. 


64 


ఒప్పునట్టి శ్రీవిభూతిని నుదుట ధరించి 
కన్నులార నిన్నుగాంచి నంతనె, 


127 


కొండంత తప్పులున్నను ముట్టజాలవు చూడోయి! 
దురితమును అన్యాయమును పరిహరింప దలచిన 
“ఓం నమః శివాయ శరిణను మంత్రము చాలును 


అదెట్లనిన :- 
“నమః శివాయేతి మంత్రం యః కరోతి (త్రిపుం[డ్రకమ్‌ 
సప్త్రజన్మకృతం పాపం తత్‌క్షణా దేవ నశ్యతి” 
అనునటుల, 


సింగపుపిల్లను అడవికుక్క కరిచిన 
భంగ మెవ్వరి దోయి చెన్నమల్లికార్జునా! 


65 


సప్తకోటి మహామంత్రములు ఉపమంత్రములకు లెక్కలేదు 

చిత్త వ్యాకుల మొంది భ్రమించకుండుము ఓమనసా! 

“శివ శివా నమో నమః శివశివా.” యనిన చాలదా 

ఒకకోటి మహాపాతకములు పరిహార మగును 
అదెట్లనిన, శివధర్మే 

“శివేతి మంగలం నామ యస్య నాచి ప్రవర్తతే 

భస్మీ భవంతి, తస్యాశు మహాపాతకకోటయ: 

అనునట్లు నాకిదే మంత్రము నాకిదే తంత్రము 

నాకిదే గతి మతి చైతన్య మయ్యా! 

సద్దురుడు చెన్నమల్లికార్డునయ్యనునాకు 

జూపిన సహజమంత్ర మదేనయ్యా! 


66 


సర్పము నోటి యందున్న కప్ప 

ఈగకై నెగురునట్లు ఆప్యాయనము విడువదు 
కాయ మర్చితమను పనిని చూడుమా! 

నేను భక్తురాలనను సిగ్గును చూడుమా! 


128 అక్కమహాదేవి వచనములు 


నేను యుక్తురాల నను యేహ్యమును చూడుమా! 
సాదమే గాకున్న ప్రసాద మెటులగును? 
చెన్నమల్లికార్డునా, ఉభయ ముడుగ కున్న 


67 


గుణదోషముల సంపాదన జేయువరకు 
కామపుటొడలు క్రోధపు గురుతు 
లోభమునెలవు మోహపు టిరవు 
మదము ఆవరణము మత్సరపు ముసుకు 

ఆ భావములు తీరిననే గాని 

చెన్నమల్లికార్డునుని దెలియుటకు 

అనువు గాదు చూడన్నా! 


68 


క్రియగలదానను నాదొక ఆశ 

సద్భక్తుల నుడిగడణమున్నదనున దొక ఆశ, 
శ్రీగిరి నెక్కి నిన్ను గలిసినచో 

నా యాశకు కడయుండునా! అయ్యా 

ఏ యాశయును లేక నిన్ను నమ్మి వచ్చి 
చేరితివయ్యా చెన్నమల్లికార్డునా! 


69 


క్రియలు ముట్టజాలవు నిన్నెట్లు పూజింతునయ్యా 


నాదబిందువుల కతీతుండవు నిన్నెట్లు భజింతువయ్యా? 


కాయముతో ముట్టెదనని కానరాని ఘనమువు నీవు 
నిన్నెట్లు కరస్థలమున ధరింతునయ్యా 
చెన్నమల్లికార్షునయ్యా నే నేమను నదరయక 

నిన్ను చూచి చూచి నే వెరగొందుచుంటి నయ్యా! 


129 


130 


70 


కోలకొన యందలి కోతివలె 

దారము కొనయందలి బొమ్మవలె 

నే నాడితి నయ్యా నీవాడించి నటుల 

నేను పలికితినయ్యా! నీవు పలికించి నటుల 
నేనుంటినయ్యా నీవుంచినటుల 

జగము నాడించు జంత్రవాహకుడు 
చెన్నమల్లికార్డునుడు చాలు చాలను వరకు. 


71 


భావము వీసర వోయెను 

మనసు మృత్యువు నప్పు గొనెను నేనేమి జేతునయ్యా! 
సేవకత్వపు మనసు 

తలక్రిందు లయ్యెను నేనేమి సేతునయ్యా! 

విడిచి వేరుగాని భావమై నిన్నాకసారి కూడి 
నిత్యసుఖమునందెప్పుడుండగల నయ్యా! 
చెన్నమల్లికార్డునా! 


72 


అమాయకుండని నమ్మకుము 

జగద్విజ్ఞాని చతురుండతడు 

బాణ, మయూర, కాళిదాస, ఓహిల 
ఉద్భట, మలహణుల కిచ్చిన విధమే వేరు. 
ముక్తిని జూపి భక్తిని మరపించును 
చెన్నమల్లికార్డునుడు. 


73 


లేగరూపును జూపిచిలుకను చదివించినటులు 
చదివించుటకు జీవము లేదు వినుటకు జ్ఞానము లేదు 


అక్కమహాదేవి వచనములు 


చెన్నమల్లికార్డునయ్యా నిన్నరయని వానిభక్తి 
లేగరూపును చిలుకకు చదివించినటు అయ్యా! 


74 


పెట్టిన తినదు, ఇచ్చిన మెచ్చదు 

అడుగదు ఆరడి పెట్టదు మెచ్చదు చూడయ్యా! 
పెట్టిన తిని ఇచ్చిన మెచ్చి అడిగిన వర మిచ్చు, 
జంగమలింగము పాదమును బట్టి 

బ్రదికితిని చూచితివా చెన్నమల్లికార్డునా! 


75 


నిక్క్మమగు వలపు గలవారు 

కులచలము లెక్కింతురా? 

మిక్కిలి మరులు గొన్నవారు, సిగ్గు లజ్జల పాటింతురా? 
చెన్న మల్లికార్జునుని వలచినవారు 

లోకాభిమానము నెంతురా, ఓ పిచ్చివాడా! 


76 


భృత్యుండైనచో, కర్రువునకు 

ఉత్తమవస్తువు నర్పింప వలయు 

ఇదే కర్రు భృత్యువు లందలి తారతమ్యము 
లింగశక్తుం దైనచో 

జంగమ పాదతీర్ధ ప్రసాదములను 

లింగమునకు మజ్జన భోజన నైవేద్య మొనరించి 
త(త్ససాదమును గొనవలయు 

ఇదే మర్మము ఇదే ధర్మము 

చూడుమా చెన్నమల్లికార్డునా! 


131 


77 


ఉపమాతీతులు రుద్రగణములు, వారు నాబంధుబలగము 
మా శ్రీశైల చెన్నమల్లికార్డునుడు వలచిన 
మరల నేనిటు రానమ్మా తల్లీ! 


78 


పంచేంద్రియములు ఉరువడి గొనగ 

మదించిన యవ్వన దేహము వృథా పోయెనే! 

తుమ్మెద పరిమళమును గ్రోలిపోవు నటులు 

నన్నింకెన్నడు లోగొనెద వయ్యా, 
చెన్నమల్లికార్డునా! 


79 


ఆయుష్యము తరిగిపోవుచున్నది 

భవిష్యత్తు తొలగిపోవుచున్నది 

కూడియున్న సతిసుతులు,తమతమ దారిని పోవుదురు 
వద్దువద్దురా, వంధ్యయై చెడకుము ఓ మనసా! 
చెన్నమల్లి కార్డునుని శరణుల సంఘ మందు 
ప్రజ్ఞాశాలినివై బ్రదుకుము ఓ మనసా! 


80 


పగలు నాల్గు జాములు ఆశనమునకై చింతింతురు 
రాత్రి నాల్గు జాములు వ్యసనమునకై చింతింతురు 
నీటియందున్న చాకలి నోరెండి చచ్చినటులు 
తమలో నున్న మహా ఘనమును 

గన జాల రీజనులు చెన్నమల్లికార్డునా! 


81 


మాకు మాలింగము చింత 
మాకు మాభక్తుల చింత 


132 అక్కమహాదేవి వచనములు 


మాకుమా ఆద్యుల చింత 
మాకు మా చెన్నమల్లికార్డునిని చింత 
లోకులచింత మాకెందు కన్నా 


82 


భక్తుల యింటి అంగణము 

వారణాసి యనునది పుసియా! 
భక్తులయింటి అంగణమునందు 

అష్టాషష్టి తీర్ధములునెలకొన్నందున 
అదెట్టు లనిన : ఆగమసాక్షి 
“కేదార స్యోదకే పీతే వారాణస్యాం మృతే నతి; 
శ్రీశైలశిఖరే దృష్టే పునర్జన్మ నవిద్యతే” 
అను నుడువులకన్న అధికము 
శ్రీశైలమునకు చుట్టు తిరిగిన 
కుడి ఎడమ లందు కేదారము 
అటనుండి బయట వారణాసి. 
విరక్తి బుతువై భక్తి మొలక యయ్యె 
ఓ దేవా! చెన్నమల్లికార్డునా! 
నీ భక్తుల ఇంటి అంగణము 
ప్రయాగ కన్నను అధికము గనుమా! 


83 


అయ్యా! తమస్సు వదలిన 

సత్యశరణల విధము నే నేమందు నయ్యా! 
ఘనమును లోగొనిన మనస్సుగల మహానుభావుల 
మార్గము ననుసరించి నేబ్రదుకుదునయ్యా! 
అయ్యా! నీచెంత నిలిచి వేరొకటి దలచక 
లింగసుఖము నొందిన వారి సంఘమునందు 

నా ఆయువు గడచు నటుల జేయుము 

అయ్యా! చెన్నమల్లి కార్డునయ్యా! 


భక్తస్థలము 133 


84 


లింగమును పురాతనులను అన్యుల ఇండ్లలో 
పొగడుటకు పోవుదురు తమ 

ఉదరపోషణ గురించి 

లింగము పురాతనులు అచటికి రాగలుగుదురా! 
అన్యమును మరిచి నిన్ను తలంచువారి 
నొకసారి జూపుము చెన్నమల్లికార్డునా! 


85 


సుఖము ననుభవించిన వారి సంభాషణమువలన, నా 
దుఖమునకు విశ్రామ మయ్యెను 

భావమునకు భావము తార్మాణ మగుటవలన 
తలపునకు విశ్రామ మయ్యెను 

చెదరి కలిపిన మమత లోగొనె నయ్యా! 

చెన్న మల్లికార్డునయ్యా! మీ శరణుల సంగమువలన. 


86 


చూచి పిలిచి మాటలాడిన నొకసుఖము 
ఏమి చేయదయ్యా మీ శరణుల అనుభావము 
చెన్నమల్లికార్డునయ్యా మీ శరణుల 

సద్లోష్టి ఏమి చేయదయ్యా! 


87 


తెలియనివారితో చెలిమి చేసిన 

రాళ్లను గొట్టి మిరుగుళ్లను తీసి నట్టు లయ్యా! 
తెలిసినవారితో చెలిమి చేసిన 

చల్లను చిలికి వెన్ననుదీసి నట్టులయ్యా! 
చెన్నమల్లికార్డునా మీ శరణులతో చెలిమి 
కర్పూరము గిరిని జ్వాలలు మింగి నట్టులయ్యా! 


134 అక్కమహాదేవి వచనములు 


88 


సిగవీడి మొగమువాడి తనువు కరిగినదాన 
నన్నేల మందలింతురయ్యా! 

ఓ అన్నలారా! నన్నేల మందలింతురయ్యా! 
ఓ తండ్రులారా! నన్నేల మందలింతురయ్యా! 
బల ముడిగి చల ముడిగి భావము నొదలి 
భక్తురాలనై చెన్నమల్లికార్డునుని కూడిన దాన. 


89 


అంగవికార సంగమును మరిచి 

లింగముతో కూడియుండు వారిని జూపుము 
కామవికారమును వదలి 

భక్తి ప్రాణమైయుండు వారిని జూపుము 
త్రికరణశుద్ధమగు నిన్ను నెర నమ్మిన 

సద్భక్తుల జూపుము నాకు ఓ చెన్నమల్లికార్డునా! 


90 


తొందరపడి ధ్యానించుచు అలసితిని 

జ్యోతిర్లింగము గానరాదు 

మాటల మాలలో చిక్కునతడు గాడు 

ధాతును చెరిచి మనసును జూచి గారించి చూచును 

ఆత్మను దాటి పరమాత్మను దెలిసినవాడే శివయోగి 

అతని పాదములకు శరణందు నయ్యా చెన్నమల్లికార్డునయ్యా! 


91 


రత్నపు సంకెళ్లైనను బంధనము గాదా! 
ముత్యాలవల యైనను బంధనము గాదా! 
బంగారు ఖడ్గమైనను తలనరికిన చావడా! 
లోకభజనయందు చిక్కుకొనిన 

జనన మరణములు తప్పునా చెన్నమల్లికార్డునా! 


భక్తస్థలము 135 


92 


అయ్యా! మీ శరణుల రాకకు 
గుడి తోరణము కట్టెదను 
అయ్యా! మీ శరణుల రాకకు 
భుజములకు పట్టము గట్టెదను 
అయ్యా! మీ శరణులు ఇంటికి వచ్చిన 
వారి శ్రీపాదములను నా హృదయమునకు 
అదిమి పెట్టుకొందును 
చూచితివా చెన్నమల్లికార్డునా! 


93 


లింగముఖమున ఉదయించి 
అంగము కలిగియున్న పురాతనుల 
ఇంగితము నేమని అడిగెద రయ్యా? 
వారి ప్రవర్తనమే ఆగమము - వారినుడువులే వేదము 
వారిని లోకపు మానవులన వచ్చునా అయ్యా? 


అదెట్లనిన సాక్షి ; 


“వృక్షా దృవతి బీజం హితద్‌ వృక్షే లీయతే పునః 
రుద్రలోకం పరిత్యక్యా శివలోకే భవిష్యతి॥ 


అనునట్లు - బీజమునుండి పెరిగిన వృక్షము 


136 


మరల బీజమునందె ఇముడును 
ఆ ప్రకారమే లింగమునుండియే పురాతను లుద్భువించి 
వారు మరల ఆలింగ మందే 
ఐక్యమయిరి చూడుడన్నా! 
ఇట్టిపురాతనులకు నేను శరణని 
జన్మరాహిత్యమును బొందితి నయ్యా! 
చెన్నమల్లికార్డునా! 


అణా ఇ శ్రి 9 


అక్కమహాదేవి వచనములు 


అక్కమహాదేవి వచనములు 
మాహేశ్వర స్థలము 


94 


ఆడుట పాడుట అనుట వినుట నడుచుట నుడువుట 
సరససమ్మేళనమై యున్న దయ్యా! శరణులతోడ 

చెన్నమల్లికార్డునయ్యా నీవిచ్చిన ఆయువున్నంతవరకు 
లింగానుభావుల సంగమ మందు దినములు గడిపెద. 


95 


ఆయత స్వాయతముల అనుభావము 
నేనెక్కడ నెరుగుదు నయ్యా! 


గురు లింగ జంగమములకు 

అర్థప్రాణాభిమానముల సమర్పించి 

అహంకారము నొదిలినట్టి పురాతనుల ఇంటియందు 
భృత్యానుభృత్యురాలనై యుంటినయ్యా! 


ఈ కారణమున 
చెన్న మల్లికారునయ్య గణములు గాని 
అన్యుల నేనెరుగ నయ్యా! 


96 
శివభక్తుల రోమము నొచ్చిన 
శివునకు నొప్పియగును చూడయ్యా! 


మాహేశ్వర స్థలము 137 
థి 


138 


శివభక్తుం డానందించిన 
శివు డానంద మొందును చూడయ్యా! 
భక్తదేహుడు దేవుండని (శ్రుతులు పొగడినందున 
శివభక్తుల బాగోగులు శివునకు ముట్టును చూడయ్యా! 
తల్లికి నొప్పి గలిగిన గర్భమందలి 
శిశువుకు నొప్పి యగునటుల 
భక్తులకు నొప్పి గలిగిన తానునొచ్చుకొనును 
చూచితివా చెన్న మల్లికార్డునా! 


97 


భవ భవములందు తిరిగి తిరిగి 
బడలెను నామనము నే నేమందునయ్యా! 
ఆకొని తినిన తినగనే ఆకలి యయ్యెను 
నేడు నీవు వలచితివి గాన నాకు 
అమృతము ఆప్యాయన మయ్యెను 
ఈకారణమున నీవు కల్పించిన మాయతో 
నిన్నంటితినేని ఆన నీయాన 
చెన్నమల్లికార్డునా! 


98 


గాలిలో సువాసన యుండగ 
పూలచింత ఇంకెందు కయ్యా? 
క్షమ దమ శాంతి ఓర్పులున్న 
సమాధిచింత ఇంకెందుకయ్యా! 
లోకమే తానైన పిదప 
ఏకాంతపుచింత ఇంకెందు కయ్యా! 
చెన్నమల్లి కార్డునయ్యా! 


అక్కమహాదేవి వచనములు 


99 


కట్టు కొందును నేను లింగమున కని 

పెట్టుకొందును నేను లింగమున కని 

చేయుదును నేను లింగమున కని 

చూచెదను నేను లింగమున కని 

నాయంతరంగ బహిరంగములు కూడ లింగమున కని 
చేసియు చేయ నటులుంటిని నేను చూచితివా! 
నేనునా చెన్నమల్లికార్డునుని కూడుకొని 

పదిలో పదునొకటై యున్న దానను 

నే నేమని చెప్పుదునయ్యా! 


100 


పాములకోరలను దీసి పాములనాడించ గలిగిన 
పాముల చెలిమియే లేసు చూడయ్యా! 
కాయపుసంగమమును వివరించ గలిగిన 
కాయపుసంగమే లేసు చూడయ్యా! 

యినటులు చూడయ్యా! 

చెన్న మల్లికార్డునయ్యా, నీవు వలచిన వారిని 
కాయముతో కూడుకొన్న వారన వలదయ్యా! 


101 


ఇంద్రియమును వదలి కాయ ముండదు 
కాయమును వదలి ఇంద్రియ ముండదు 

ఎటుల నిష్మామి యందును? 

ఎటుల నిర్గోషి యందును? 

నీవు వలచిన నేసుఖినై యుందును? 

నీవు వలవకున్న దుఃఖినై యుందు నయ్యా 

చెన్నమల్లికార్డునయ్యా! 


మాహేశ్వర స్తలము 139 
థి 


140 


102 


ఉదయాస్తమానములను కొలమానములతో 
ఆయువను రాశిని కొలచి ముగించక మున్నే 

శివుని తలచుమోయి శివుని తలచుమోయి 
ఈ జన్మ ఇక మరల రాదు 

చెన్నమల్లికార్డున దేవదేవుని తలచి 
పంచమహాపాతకులు ముక్తి జెంది రానాడు 


103 


గురువను హితుడు లింగమును కటారిని 
మనోనిష్టయను చేతి కందివ్వగా 

పోరితిని గెలిచితిని కాముడను వానిని 
(కోధాదులు చెడును విషయాదులు పారిపోయెను 
కటారి నాయందు నాటుకొనిన 

నేను నశించినందున చెన్నమల్లికార్డునుండను 
లింగమును కరమున బట్టితి. 


104 


అష్టదళముయొక్క ఆత్మలో సృష్టిని బుట్టించినవాడు 

కూర్మము దిగ్ధంతి దిగ్వలయముల మింగి 

నిజశూన్యము తానె యైన పిదప 

తన్ను తానెరిగిన నిజపదము 

భిన్న యోగమునకు వచ్చునా? 

కన్ను చూపునందు మనసు సొగసు నందు 
కాముని దాడిని గెలిచితి నన్నా 

ఎండమావుల జలమునం దడిగిన ప్రాణి 
వేటకాని వలలో జిక్కునా? 

నాదేవుడు చెన్నమల్లికార్డునుడు కాని 
పరపురుషులు నాకు పనికి రాకన్నా! 


అక్కమహాదేవి వచనములు 


105 


అంగభంగమును లింగముఖమున గెలిచితి 
మనోభంగమును జ్ఞానముఖమున గెలిచితి 
జీవభంగమును శివానుభావముతో గెలిచితి 
కరణముల చీకటిని మీ ప్రకాశము వలన గెలిచితి 
యవ్వనమందలి బాహ్యకాంతి మీకంటి కగుపడు 
కాముని గాల్చినబూడిద చూడయ్యా చెన్న మల్లికార్డునా! 
నీవు చంపినకాముడు మనసిజుండై యున్న ఆ 
కాముని తలవ్రాతను తుడచి వేసితి. 


106 


శివునికి తప్పుజేసిన కాలుడు భస్మ మైనది తెలియదా! 
శివునికి తప్పుజేసిన కాముడు కాలినది తెలియదా! 
శివునికి తప్పుజేసిన బ్రహ్మ తల తెగినది తెలియదా! 
చెన్న మల్లికార్జునుని పాదమునకు తప్పుజేసిన 

భవ ఘోరనరక మని తెలియదా! 


107 


ఎవ్వరు లేనిదాన నని మోసపోకు చూచితివా 
ఏమి జేసిన నేభయపడుదాన గాను 

ఎండి రాలిన ఆకుల దిని నుండు దాన 
బండరాళ్లపై పరుండి యుండు దాన 
చెన్నమల్లికార్డునుడు కడగండ్ల నొడ్డిన 
తనువును ప్రాణమును మీకప్పగించి 
శుద్దురాలనై యుందును చూచితివా! 


108 


అయ్యా! నీవు వినిన వినుము వినకున్న మానుము 
నిన్ను కీర్తించక నేనుండ లేనయ్యా! 


మాహేశ్వర స్తలము 141 
థి 


142 


అయ్యా! నీవు చూచిన చూడుము 
చూడకున్న మానుము 
నిన్ను జూచి ఆనందించక నేనుండ లేనయ్యా! 
అయ్యా! నీవు మెచ్చిన మెచ్చుము! 
మెచ్చకున్న మానుము 
నిన్ను అప్పికొనక నేనుండ లేనయ్యా! 
అయ్యా! నీవు వలచిన వలువుము వలువకున్న మానుము 
నిన్ను పూజించక నేనుండ లేనయ్యా! చెన్నమల్లికార్డునా! 
నిన్ను నేను పూజించి ఆనందించి 
ఆనందమునం దోల లాడెద నయ్యా! 


109 


అయ్యా! నీవు నామొరను 

వినిన వినుము! వినకున్న మానుము 
అయ్యా! నీవు నాదుఃఖమును 

చూచిన చూడుము చూడకున్న మానుము 
నాకిది విధియా నీవు వొల్లకున్న 

నిన్ను వలపించు విధ మెటు అయ్యా! 
మనసు గుంజి మరులు జెందిన నన్ను 

నీలో జేర్చుకొను విధమెటులయ్యా 

చెన్న మల్లికార్డునా! 


110 


జ్ఞానము కలిగె నని 

గురు లింగ జంగమముల విడువ దగునా? 
సందు సంశయము లుడిగి అఖండజ్ఞాన మయ్యె నని 

పరస్త్రీ పరధనముల నాశింప దగునా? 
“యత్రజీవః తత్రశివః” 

అను అభిన్నజ్ఞాన మయ్యెనని 


అక్కమహాదేవి వచనములు 


శునక సూకర కుక్కుట మార్జాలములతో 
కూడి భుజింప దగునా? 
భావమందు తన నిజస్థాన మరయవలయు 
సునీతి సుజ్ఞాన సత్రియల మార్గమందు నడువవలయు 
ఇట్లుగాక జ్ఞాన మయ్యెనని తలచి 
తనకిష్టము వచ్చి నటులు నుడివిన నడిచిన 
శ్వానగర్భ మందు పుట్టించక విడుచునా చెన్నమల్లికార్డునుడు! 


111 


చూచిన కన్నులకు రూప మింపు గానుండిన 

మనసున సిగ్గులేక వచ్చితిరన్నా మీరు 
విను చెవులకు సొంపుగా నుండిన 

మరులు జెంది వచ్చితి రన్నా మీరు 

నారియను రూపమును గోరి వచ్చితిరన్నా మీరు 
మూత్రబిందువులను వొదులు నాళమని 

కన్ను గానక గతిజెడి వచ్చితి రన్నా మీరు 
బుద్ధిీహీనతచే పరమార్థ సుఖమును 

బోగొట్టుకొనుట ఎందుకని తెలియక 

నరకహేతువని తెలిసియు 

మనసున సిగ్గులేక వచ్చితిరన్నా మీరు 
చెన్నమల్లికార్డునుడు గాక తక్కిన పురుషులు 
అన్నలురా నాకు పోరా ఛీ మూర్చుడా! 


112 


గుండు చన్నులుగల నిండు యవ్వనపు 
చెలువమును జూచి వచ్చితి రన్నా! 
అన్నా నే నాడుదాన గాను అన్నా నేను లంజనుగాను 
అన్నా నన్ను జూచి ఎవరని వచ్చితి రన్నా 
చెన్నమల్లికార్డునుడు తప్ప తక్కిన 
పురుషుల ముఖమును చూడనన్నా! 


మాహేశ్వర స్తలము 143 
థి 


144 


113 


ఒరే! అన్నా! నీవు పిచ్చివాడవు కావా 
నాకు నీకు అలవి యగునటరా! 
పదునాల్గులోకముల (మింగిన కాముని గుణము 
నాకు నీకు అలవియగు నటరా 
గుజ్జము కూలబడిన కళ్లెము గుంజి 
పరుగెత్తింప వచ్చు నటరా 
నిన్ను నీవే చంపుకొను అస్తమును 
గైకొంటివి గద అన్నా! 
చెన్నమల్లికార్డునుండను వైరికి 
వెన్ను జూపకు మన్నా! 


114 


మీ స్థితికి మీరు సిగ్గుపడ కూడదా 


ఇతరులచే కాదనుపించు కొను ప్రవర్తన యెందులకు 


కాదనిపించు కొనుట కన్న అప్పుడే 
చచ్చుట మేలు గాదా చెన్నమల్లికార్డునా! 


115 


ధనమునందు విరక్తి కలిగిన నేమయ్యా! 
అది ఎట్లు వచ్చినను ముట్టగూడదు 

రుచియందు విరక్తి కలిగిన నేమయ్యా! 
నాలుక కొన తీపినెరుగ కూడదు 

స్త్రీలయందు విరక్తి కలిగిన నేమయ్యా 


జాగ్రత్‌ స్వప్న సుషుప్తలందు తలచ కూడదు 


దిగంబరియైన నేమయ్యా 
మనసు బత్తల గావలయు 

ఇటులీ చతుర్విధమార్గముల నరయక వృథా 
చెడిరి కనుమన్నా చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


116 


ఎటుబోయినను భటునకు భయ ముండదు 
పందకు సుఖ ముండదు వినుడన్నా! 

దానగుణము గలవానికి అవగుణ ముండదు 
దయ గలవానికి పాప ముండదు 

ఇక పరస్త్రీ పరధనముల గోరనివానికి 
చెన్నమల్లికార్డునా! అసలే భయ ముండదు. 


117 


పిరికివానికి సుఖ ముండదు ఏమి జేసిన నేమయ్యా 
శూరునకు భయ ముండదు ఎందు బోయిన నేమయ్యా 
శాంతగుణము గలవానికి అవగుణ ముండదు 

కరుణ జూపువానికి శాప ముండదు 

నిన్ను నమ్మి పరస్త్రీ పరధనములను వదలిన వానికి 
చెన్నమల్లికార్డునా! మరల వచ్చు భయమే లేదు గనుమా! 


118 


వీరునకు రంగమెక్కి దిగుట మతముగాదు 
శివశరణునకు వెనుకంజ వేయుట పథముగాదు 
మనోనాథుడు మనసున నిండుకొని యుండునయ్యా 
శ్రీపర్వతము నెక్కకూడదు 
ఎక్కిదిగిన వ్రతభంగ మగునయ్యా 
రంగమెక్కి అస్తమును మరచిన వైరి 
చెన్నమల్లికార్డునుడు నిన్ను పొడిచి చంపునయ్యా! 


119 


ఒడలి కలవరమునకు అడవి జొచ్చితి 
అడిగితి చెట్టుచెట్టును నా అంగమున కని 
నీడెను అవి తమ లింగమున కని 


మాహేశ్వర స్థలము 145 
థి 


146 


అడిగినే భవినైతి వీడి అవి భక్తులయ్యె 


మరల అడిగితినేని చెన్నమల్లి కార్డునా! నీయాన. 


120 


కడవరకు జేయని భక్తి ధృడము లేని సేవ 
మృడుని మెచ్చు మనిన ఎటుల మెచ్చు నయ్యా! 
చేయరాదు చెడుమనసుతో 
చేసిన మనోనాథుడు తెలుసుకొనడా 
కొన్నిరత్నములతో మాలకూర్చిన 
చెన్నమల్లికార్డును డెట్లు మెచ్చునయ్యా! 


121 


తరువున్న ఫలమేమి నీడ లేకున్న 
ధనమున్న ఫలమేమి దయ లేకున్న 
పశువున్న ఫలమేమి పాడి లేకున్న 
రూపున్న ఫలమేమి గుణము లేకున్న 
కంచమున్న ఫలమేమి కూడు లేకున్న 
నేనున్న ఫలమేమి చెన్నమల్లికార్డునా! 
నీవున్నజ్ఞానము లేకున్న 


122 


తనువును శిష్మించి మనసును నీయందు నిల్పి 
ఘనసుఖ మందోలలాడు విధమను 
జూపు మయ్యా నాకు 
భావ మందులేని శూన్యసుఖము 
భావించిన నెటుల గలుగును మూఢులకు 
శ్రీశైల చెన్నమల్లికార్డున దేవా! వినవయ్యా 
నేను నశించి నీవైనిలుచు విధమును 
జూపు మయ్యా ఓ ప్రభూ! 


అక్కమహాదేవి వచనములు 


123 


మనసు తికమకలైన ప్రాణము తలక్రిందులగు 
తమ కరణాదుల ప్రక్కకుంచిన 

మనసు సమరస మయ్యెను చూడవే 

అన్యము నెరుగను భీన్నము నెరుగను 
నాదేవుడు చెన్నమల్లి కార్డునునకు నేను 
దగ్గరిదానను వినవమ్మా తల్లీ. 


124 


ఆకలీ నీవు నిలునిలు దాహమా నీవు నిలునిలు 

నిద్రా నీవు నిలునిలు కామమా నీవు నిలునిలు 

కోధమా నీవు నిలునిలు మోహమా నీవు నిలునిలు 
లోభమా నీవు నిలునిలు మదమా నీవు నిలునిలు 
మచ్చరమా నీవు నిలునిలు సచరాచరమా నీవు నిలునిలు 
నేను చెన్నమల్లికార్డునదేవుని అవసరపు 

జాబును గొనిపోవుచున్నాను శరణార్థి. 


125 


కణకణమను నిప్పులు రాలిన 
నాయాకలి దప్పు లుడిగె నందును 
మొగులుచినిగి వాన బడిన 
నాస్నానమునకు పడె నందును 
గిరులు డొల్లిపై బడిన 

నాపై పుష్ప వృష్టి యయ్యె నందును 
చెన్నమల్లికార్డునా! శిరము తెగిపడిన 
ప్రాణము నీ కర్పిత మందును. 


మాహేశ్వర స్థలము 147 
థి 


148 


126 


గూబ కంటితో చూడలేక రవిని దిట్టును 

కాకి కంటితో చూడలేక శశిని దిట్టును 

అంధుడు కంటితో చూడలేక అద్దమును దిట్టును 
వీరాడినమాట లన్నియు నిజమే! 

సంసార నరకమునందు యాతన బొందుచు 

శివుడు లేడు ముక్తిలేదు అనుచు కల్లలాడిన 

నరక మందుంచక విడుచునా చెన్న మల్లికార్జునుడు. 


127 


గంధము చెక్కను నరికి కోసి అరుగ దీసిన 
నొచ్చితి నని తనసువాసనను వదలునా? 

చొక్కపు బంగారమును ముక్కలుగా జేసి కాచిన 
నొచ్చితినని నలుపు బట్టునా? 

చెరుకును తునకలు తునకలుగా నరికి 
గానుగలో నలిపిపాకు జేసిన చెక్కరయై 
కనలితినని తన తియ్యదనమును విడుచునా! 

నేమున్ను జేసిన లోపములను దెచ్చి 

నాముందుంచిన హానియా నీకు తండ్రీ! 

చెన్నమల్లికార్డున దేవా! నీవు 

నన్ను చంపినను శరణనుట మానను. 


128 


జాలరి యొకడు జలమున మునిగి వెదికికొన్ని 

జీవుల చంపి సంతసించును గంతులు వేయును 
తన ఇంటియం దొక చిన్నపాప చచ్చిన 

ఏడ్చినటుల ఆజీవుల కేల ఏడ్వడు? 
అదెట్టులనిని 

“స్వాత్మాన మితరంచేతి భిన్నతానైవ దృశ్యతాం! 


అక్కమహాదేవి వచనములు 


సర్వం చిజ్ఞోతి రేవేతియః పశ్యతి సపశ్యతి”. 
అనునటులు 
జాలరి ఏడ్పు జగమునకు నగుబాటు 
కనుక చెన్నమల్లికార్డునుని భక్తులై యుండి 
జీవహింసల జేయు మాదిగల నేమందునయ్యా! 


129 


చేయజాలని, మాటలు చూపలేని శూరత్వము 

చిత్తరు వందలి శృంగారము ఎందుకు ప్రయోజనము 
ఆకులులేని మ్రాను జలములేని వాగు 

దుర్గుణితో చెలిమి ఎందుకు ప్రయోజనము 

దయలేని ధర్మము భయములేని భక్తి 

వినయములేని ప్రసంగ మెందుకు ప్రయోజనము 
ఓదేవా! చెన్నమల్లికార్డునా! 


130 


తన శిష్యుని తన కొడుకనుట తప్పుగాదా! 
ఏల? అతని ధనమునకు తండ్రి యయ్యెనే గాని 
అతని మనసునకు తండ్రి యయ్యెనా? 
ఏల? అతని మనసు నరయడు గాన 
అతని ధనమునకు తండ్రి యయ్యెను 
తనయందున్న భక్తి నమ్ముకొని బ్రదుకువారు 
మీ నిజభక్తులు గారయ్యా చెన్నమల్లికార్డునా! 


131 


ధనమున కాశించి వచ్చువారెల్ల 

తియ్యని మాటలాడుదురే గాని తప్పుల దెలుపుదురా? 
మనసుపై దీసుకొని నిలిచి కోపించి చెప్పి 
సన్మార్గమును జూపు నతడే బంధువు; 


మాహేశ్వర స్తలము 149 
థి 


150 


అటులగాక వారి మాటలనే జి నని 
తనకడుపు నింపుకొను కపటవాదుల 
మెచ్చునా చెన్నమల్లికార్డునుడు. 


132 


నిన్ను చూపగలిగిన నరకమె మోక్షము చూడయ్యా 
నిన్ను చూపలేని మోక్షమే నరకము చూడయ్యా 
నీవు మెచ్చని సుఖమే దుఃఖము చూడయ్యా 

చెన్న మల్లికార్డునా నీవు కట్టి బడవైచిన 
బంధనమే నిర్భంధమని యందును. 


133 


ప్రథమమున కలిగిన మోహము 
సాత్వికమైనచో తప్పెందు కయ్యా 
పరులు ఒల్లని వేటకు తప్పెందు కయ్యా 
చెన్నమల్లికార్డున దేవుని ఎన్నటికిని 
విడువని స్నేహమునకు తప్పెందుకయ్యా 


134 


గట్టుపై నొక ఇల్ల గట్టుకొని 

మృగములకు భయపడిన నెటులయ్యా! 
సముద్రతీరము నందొక ఇల్లు గట్టుకొని 

అలల తాకుడుకు భయపడిననెటులయ్యా! 
సంతయందొక ఇల్లు గట్టుకొని 

రంతుకు సిగ్గుపడిన నెటలయ్యా! 
చెన్నమల్లికార్డున దేవా! వినవయ్యా 
లోకమందు పుట్టినందున స్తుతినిందలు వచ్చిన 
మనమున చలించక యుండవలయు. 


అక్కమహాదేవి వచనములు 


135 


రేపు రానున్నది మనకు నేడే రాని 
నేడు రానున్నది మనకిప్పుడే రాని 
అప్పుడిప్పు డనకుమా చెన్నమల్లికార్డునా! 


136 


బంటుతనపు మాటల నెక్కువగా పలికిన 
కట్టితిని వీరగజ్జెల నప్పుడే 
అ జ 
కస్తూరినలది వీర తిలకము దిద్ది 
కైదువ చేబూని రణమున దూకిన పిదప 
కట్టినకాశ సడలిన ఆన నీయాన 
గనుమా చెన్నమల్లికార్డునా! 


137 


ముంజేతియందు వీరకంకణము కట్టి 
ముంగాలియందు వీరగజ్జెలు కట్టితి 
మగబట్టలుగట్టి గెలుతునను ఒట్టుదింటి 
చెన్నమల్లికార్డునా నీయానకు 

కొరతదెత్తు నేని నీతొత్తు బిడ్డను గానయ్యా! 


138 


చక్రము తనచే నుండగా 
కటారిచింత మరియెందుకు 
మాణిక్యపుదీప్తి ప్రకాశించుచుండగా 
దీపము చింత మరియెందుకు 
పరుసము చేత యుండగా 
సిరులచింత మరియెందుకు 
కామధేనువు ఇంట నుండగా 
లేగచింత మరియెందుకు. 


మాహేశ్వర స్థలము 
థి 


152 


నా దేవుడు చెన్నమల్లికార్డునుడు 
నాకరస్థల మందుండిన వేరుచింత మరియొందుకు. 


139 


కన్నులతో చూచెదనని 
చీకటిజొచ్చిన ఎటులగునయ్యా? 
గట్టుకు మొదటి మెట్టులని 
లోయకాల్వలందు దిగిన ఎటు లగునయ్యా? 
నీవుబెట్టిన సుభిక్ష నొల్లక 
వేరే కోరిన ఎటులగునయ్యా 
చెన్నమల్లికార్డునుని ఘనము నరయుటకు 
ఉపద్రవమును వెంటబెట్టుకొనిన ఎటు లగునయ్యా. 


140 


భావించి చూచినచో అంగ మయ్యెను 
అంగగుణము లుడిగి మిగిలిన పిదప 
నేను నీకంగము నైతిని 
భిన్నరుచిని వదలి లింగరుచియైన పిదప 
చెన్నమల్లికార్డునుని యందైక్యమగు బాస. 
141 
మోహమున్న మెచ్చినటులు జేయుమయ్యా 
మోహమున్న కురులను కత్తిరించుమయ్యా 
మోహమున్న వేళ్లను కొరుకుమయ్యా! 
చెన్నమల్లికార్డున దేవయ్యా 
నొచ్చితి ననిన కోపించుమయ్యా! 


142 


సత్యాసత్యములను రెంటినిబట్టి 
నడుచు నీ లోకమంత 


అక్కమహాదేవి వచనములు 


సత్యాసత్యములను రెంటినిబట్టి 
నుడువు నీ లోకమంత 
సత్యాసత్యమును రెంటినిబట్టి 
నడుచునా శరణుండు. 
గురులింగ జంగమముల ఎడ కపటముగా వర్తించిన 
అతడు (త్రివిధములకు [ద్రోహి 
అఘోరనరకమొందును 
తినునదెల్ల కిల్బిషము తినునదెల్ల మాంసము 
త్రాగునదెల్ల మద్యము అసత్య మనునదే మలినము 
శివభక్తునకు అసత్య మనునది గలదా అయ్యా! 
అసత్యమాది లింగమును పూజించిన 
పొట్టు నలికి ఫలము గోరినటులు 
గనుమా చెన్నమల్లికార్జునా. 


1483 


పండ్లను తిన్నతదుపరి ఆచెట్టునెవరు నరికిననేమి? 
ఆడదాన్ని విడిచిన పిదప ఆమెనెవరు కూడిననేమి? 
సారముడిగిన చేను నెవరు దున్నిననేమి 
చెన్నమల్లికార్డునుని తెలియకున్న 

ఆకాయము నేమి దిన్ననేమి. 


144 


ఆకలియైనచో ఊరియందు భిక్షాన్నము గలదు 
దప్పిగలిగినచో బావులు చెరువులు నదులు గలవు 
చలిబెట్టినచో పారవేసిన చింపులు గలవు 
పరుండుటకు పాడుదేవళములు గలవు 
చెన్నమల్లికార్డునయ్యా! ఆత్మసాంగత్యమునకు 
నీవుంటివి గదయ్యా చెన్నమల్లికార్డునా! 


మాహేశ్వర స్థలము 153 
థి 


154 


145 


మధ్యాహ్నము కన్న పెద్దలు లేరు 

అస్తమానము కన్న గొప్ప జితేంద్రియులు లేరు 
విధిని మీరునట్టి అమరులు లేరు 

క్షుధ వ్యాధి వ్యసనములకు వెరచి నేను 

మీ మరుగు జొచ్చి (బ్రదికితిని చెన్నమల్లికార్డునా! 


146 


శూన్యమునుండి పుట్టిన ఆదియును తల్లికి 
ఐదుగురు బిడ్డలు పుట్టిరి 

ఒకడు భావరూపుడు ఒకడు ప్రాణరూపుడు 

ఒకడు పంచముఖియై కాయరూపు డయ్యెను 
ఇద్దరు ఉత్పత్తి స్థితికి కారణులైరి 

ఐదుముఖముల ప్రభువు ఇంట సుఖములేదని 
కైలాసము జేరెను మర్యము నందడుగిడడు. 
చెన్నమల్లికార్డున దేవా! నీవే సాక్షి 


147 


సాక్షి చచ్చెను పత్రము కాలెను 
లెక్ళనిండెను బాస తప్పెను 
పాడుజీవితపు టాస నిలిచెను దేశ మెరుగును 
నా దేవుడు చెన్నమల్లికార్డునుని నమ్మి 
అన్ని చింతలు మరిచితినమ్మా. 


148 


చంద్రకాంత శిలను జూచి 
ఏనుగు పోరునటులు 

తననీడను జూచి తానే పోరుచు చచ్చునట్టి 
ఏనుగు గతి ఏనుగు మతి 


అక్కమహాదేవి వచనములు 


ఏనుగు జెను ఏనుగు కాదు దానినేమందును 
నీవు నాకరస్థలమందు నిలిచితివి గాన 

నేను నీవను భ్రాంతి ఇంకెందుకు? 

నేను నీవు గాకుండుటకు మార్గమే లేదు. 


149 


వేణుగానమునకు పాము పడగ నాడించిన నేమి 
లోపలనున్న విషపుచింత వదలకున్న 

పాడిననేమి వినిననేమి తన యందలి 
అవగుణమును విడవకున్న 

అంతరంగము నెరిగి బహిరంగమును మరిచిన వారిని 
జూపవయ్యా చెన్నమల్లికార్డునా. 


150 


ఫలము లోపల పక్వముగానిదె పైన 
తోలు ముడతలు పడదు 
కాముని ముద్రను జూచిన మీకు నొప్పియగునను 
భావముతో మరుగు పరిచితి 
ఇందుకేల బాధ? పీడించకు డన్నా! 
చెన్నమల్లికార్డున దేవదేవుని యందు గలిసినదాన. 


151 


పంచేంద్రియ గుణములందు ఒక్కదానికి 
ప్రియుడైన చాలదా? 
సప్తవ్యసనములందు ఒక్కదానికి 
ప్రియుడైన చాలదా? 
రత్నపు సంకెళ్లైన నేమి 
బంధనము వదలునా చెన్నమల్లికార్డునా! 


మాహేశ్వర స్థలము 
థి 


152 


కాలిన పీనుగువలె దారము తెగిన బొమ్మవలె 
జలమారిన చెరువువలె కాలిన నులుకవలె 

మరల మొదటి అంగముండునా అన్నా 
చెన్నమల్లికార్డునుని అంగమే ఆశ్రయమైన దానికి. 


153 


కాయము కరగ కమిలిననేమి? 
కాయముఎ(ర్రగ మెరిసిననేమి? 
అంతరంగము శుద్ధమైన పిదప, 
చెన్నమల్లికార్డునయ్యా నీవు వలచిన 
కాయమెటులున్న నేమయ్యా! 


154 


కాయమును ముడుపుగట్టి మీ కర్పించితిని 
కరణాదుల ముడుపుగట్టి మీ కర్పించితిని 
నేనొకటియు నెరుగనయ్యా! 
నాగతినీవె నా మతినీవె ఐనందుకు 

నా ప్రాణము నీకర్పితమయ్యెను 
నీవుగాక వేరొకటి దలచిన 
ఆన నీయాన చెన్నమల్లికార్డునా! 


155 


చదువ చదువ వేదము వాదమును దెచ్చె 
వినగ వినగ శాస్త్రము సందేహమును దెచ్చె 
తెలిసె తెలిసెనని ఆగమము సగమైపోయె 
పూరించితి పూరించితి నని 

పురాణము పూర్వము దారికే బోయె 


అక్కమహాదేవి వచనములు 


నేనెక్కడ తానెక్కడ? 
బ్రహ్మ శూన్యము చెన్నమల్లికార్డునా! 
156 
ఏవిద్య నేర్చిన నేమి? 
చావుబ్రతుకుల విద్యవెన్నాదలదు 
అశనమును విడిచిననేమి వ్యసనమును మరిచిననేమి 
శ్వాసను నిలిపిననేమి కడుపును కట్టిననేమి 


చెన్నమల్లికార్డునయ్యా దేశము కావలియున్న 
దొంగ ఎటు బోవునయ్యా! 


157 


పాలుచేతబట్టి వెన్నకై వెదుకదగునే 
లింగమును చేతబట్టి పుణ్యతీర్థములకు బోదగునే 
లింగ పాదతీర్థమును ప్రసాదమును గొని 
అన్యబోధ అన్యశాస్తములకోరదగునే 
ఇష్టలింగమున్నచో స్థావరలింగమునకు శరణంటినేని 
అప్పుడే పుట్టించును శ్వానయోని యందు 
అదెటు లనగా శివధర్మ పురాణమందు 
“ఇష్టలింగ మవిశ్యస్య తీర్ధలింగస్య పూజకః 
శ్వానయోని శతంగత్వా చాండాలగ్భహ మాచరేత్‌” 
అనునట్లు దీనిని దెలిపి. 
గురు వొసగిన ఇష్టలింగ మందే అన్ని తీర్ధములు 
అన్ని క్షేత్రములు గలవని భావించి యుక్తులు గావలయు 
ఇట్లుగాక 
గురు వొసగిన లింగమును తక్కువ యని 
తీరలింగమును ఎక్కువయని పోవు నతనకి 
అఘోర నరకము తప్పదు చూడుమా చెన్నమల్లికార్డునా! 


మాహేశ్వర స్థలము 157 
థి 


158 


158 


ఒకని ఇంట దిని ఒకని యింట కట్టి 
ఒకని వాకిలి కాపలయున్న నా కేమయ్యా? 
నీవెవరిని వలచిన నాకేమయ్యా? 
చెన్నమల్లికార్డునయ్యా! 

భక్తిని అడిగి నోరు సిగ్గపడె నయ్యా! 


159 


లోపలివాడు మగడయ్యా వెలుపలి వాడు విటుడయ్యా 
రెండును నడిపించ రాదయ్యా! 

లౌకిక పారమార్థములను రెంటిని నడిపించ రాదయ్యా! 
చెన్నమల్లికార్డునయ్యా! బిల్వకపిత్సములు 

నొకటిగా నెంచకూడదయ్యా 


160 


పందియును మదగజమును రెండు 
ఒకదారియందు ఎదురైనచో 

పందికి భయపడి మదగజము ప్రక్కకు జరిగిన ఆ 
పంది కేసరి యగునా, చెన్నమల్లికార్డునా! 


161 


అష్టవిధార్చన చేసి వలపింతు నందునా? 

అయ్యా! నీవు బహిరంగ వ్యవహారమునకు దూరస్థుడవు 
అంతరంగమున ధ్యానించి వలపింతు నందునా? 
అయ్యా! వీవు వాబ్మనముల కతీతుండవు 
జపస్తోత్రములతో వలపింతు నందునా? 

అయ్యా! నీవు నాదాతీతుండవు. 

భావజ్ఞానములతో వలపింతు నందునా? 

అయ్యా నీవు మతి కతీతుండవు 


అక్కమహాదేవి వచనములు 


హృదయకమల మందు స్థాపించుకొనెదనందునా? 
అయ్యా, నీవు సర్వాంగపరిపూర్ణుడవు. 

నిన్ను వలపింప నాకలి యగునా? 

చెన్నమల్లికార్డునయ్యా! నీవు వలచుటే సుఖము చూడయ్యా! 


162 


అఘటిత ఘటితుని వలపుగల శిశువును 
కట్టితిని జగమునకు ప్రతిజ్ఞ 
కామక్రోధ లోభ మోహ మదమత్సరముల 
కాళ్లను బంధించి వేసితిని 
గురుకృప యను సుగంధలేపన మొనర్చి 
మహాశరణను తిలకమును బెట్టీ 
శివశరణను కటారిని చేబట్టి 
నిన్ను చంపెదను గెలిచెదను 
నిలునిలు కర్మమా? నిన్ను చంపక మానను 
నామాట తప్పదు వినుమా! 
శివశరణను చెడని కటారిని గొని 
నిన్ను చంపుదును గెలుతును నేను 
(బ్రహ్మపాశమను రణరంగమును సంహరించి, 
విష్ణుమాయ యను నీ ఆశ్రయమును తొలగించి 
నా యొడయడు చెన్నమల్లికార్డునుడు 
తల యూచి మెచ్చునటుల యుద్ధ మొనర్తును. 


163 


అనుభవించుట కని వచ్చిన సుఖము 
అనుభవించనిదే తీరదు! 
చూచుటకని వచ్చిన దుఃఖము 
చూడకుండనే తరుగదు 
తనువునకు వచ్చిన కర్మము 
తరుగు కాలమునకే కాని 


మాహేశ్వర స్థలము 159 
థి 


160 


చెన్నమల్లికార్డునదేవుడు 
కటాక్షముతో చూడడు. 


164 


లింగమునకు శరణని పూజించి అర్పించవచ్చునేగాని 
జంగమును పూజించి సర్వసుఖముల నర్చించి 
శరణనరాదు ఓ తండ్రీ! 
ఆడవచ్చును పాడవచ్చును గాని 
నుడివి నటుల నడువరాదు ఓ తండ్రీ! 
చెన్నమల్లికార్డునదేవా! 
మాశరణలు నుడివినటుల 
నడవగలరు ఓ తండ్రీ! 


165 


గంగతో నాడిన గుండ్లు డొల్లి 
చెడిన చెడుపును చూడయ్యా! 
అగ్గితో నాడిన మొద్దులు కాలి 
చెడిన చెడుపును చూడయ్యా! 
జ్యోతితో నాడినచీకటి చెడిన చెడుపును చూడయ్యా! 
జ్ఞానితో నాడిన అజ్ఞాని చెడిన చెడుపును చూడయ్యా! 
ఓ పరశివమూర్తీ ఓ హరుడా! 
మీ జంగమలింగముతో ఆడిన నా 
భవాదిభవములు చెడిన చెడుపును 
జూడుమా చెన్నమల్లికార్డునా! 


166 


చిన్నవాడగుట ఆశ్చర్యముగాని 
పెద్దవాడగుట ఆశ్చర్యము గాదు గనుమా! 
భక్తుడగుట ఆశ్చర్యము గనుమా 


అక్కమహాదేవి వచనములు 


సాకారమగుట ఆశ్చర్యము గాని, 
నిరాకారమగుట ఆశ్చర్యముగాదు చెన్నమల్లికార్డునయ్యా! 


167 


అయ్యా సర్వమునకు మూలమగు అహంకారమువలన 
కులభ్రమ చలభ్రమ జాతిభ్రమ 
నామవర్ణ ఆశ్రమ మతశాస్త్రముల భ్రమ 
తర్మ భ్రమ రాజ్య(భ్రమ ధనధాన్య భ్రమ, 
పుత్ర, మిత్ర, కళత్రభ్రమ 
ఐశ్వర్యభ్రమ, త్యాగ భోగ యోగ భ్రమ 
కాయకరణ విషయ (భ్రమ 
వాయు మన భావజీవమోహ భ్రమ 
నాహం కోహంసోహంభ్రమ, మాయాభ్రమ 
మొదలగుముప్పది రెండు పాశభ్రమితులై 
కష్టపడు వేషధారులజూచి 
శివభక్తి, శివశక్తి, శివప్రసాది, శివశరణ, శివైక్య 
శివజంగమమని సుడువజాలక నామనసు సిగ్గుజెంది 
నా పాదముల కభిముఖి నైతినయ్యా చెన్నమల్లికార్డునా! 


168 


జంగమము నా ప్రాణము జంగమము నా జీవము 
జంగమము నా పుణ్యఫలము 

జంగమము నానిధి నిధానము 

జంగమము నా హర్షసీమ చెన్నమల్లికార్డునా 
జంగమ సమూహము నందోల లాడెదను. 


169 


శీలము శీలమని అందురయ్యా 
శీలము గురుతు తెలిసిన చెప్పండోయ్‌! 
తెలియకున్న వినండోయ్‌! 


మాహేశ్వర స్తలము 161 
థి 


కామము మొదటి భవి క్రోధము రెండవభవి 
లోభము మూడవభవి, మోహము నాల్గవ భవి 
మదము ఐదవ భవి, మత్సరము ఆరవ భవి 
ఆమిషము ఏడవ భవి ఇటు లీ 

ఏడుగురు భవులను మీలో నుంచుకొని 
లింగము లేనివాడిని “భవి, భవి” యందురు? 
మీ అంతరంగ మందున్న లింగాంగముల నెరుంగక 
అచ్చ ప్రసాది నిచ్చప్రసాది సమయ ప్రసాదులని 
చెలిమెను తోడి జలమును దెచ్చి 

లింగమునకు మజ్జన మొనరించు పగటి 
దొంగల మెచ్చునా చెన్నమల్లికార్డునుడు? 


170 


జాతిశైవులు అజాతిశైవులని రెండు విధములు గలరయ్యా! 
జాతిశైవులు శివునకు భోగస్రీలవలెనయ్యా 
అజాతి శైవులు శివునకు కులస్రీలవలెనయ్యా 
జాతిశైవులు సర్వభోగములను గోరి చేయుదురు 
“ద్వారే యస్య చ మాతంగో వాయువేగ తురంగమః। 
పూర్ణేందువదనానారీ శివపూజావిధేః ఫలం॥ అనునట్లు 
ఇవి జాతిశైవుల కొసగిన భోగములయ్యా! 
ఆజాతిశైవులు గురులింగ జంగమములకు 
తనుమనధనములను నివేదించి 
సర్వసూతకరహితులై యుందురయ్యా! 
“అహం మహేశ్వర ప్రాణా మమ ప్రాణా మహేశ్వరః। 
తథైకం నిష్కియం భూయా దన్యలింగైక్యమేవచ॥” 
కాన, 
సర్వేశ్వరుడు, చెన్నమల్లికార్డునయ్య భక్తికాయమను 
ఐక్యపధమును అజాతిశైవుల కొసగునయ్యా 


162 అక్కమహాదేవి వచనములు 


171 


చన్నులు శిగ నున్న నేమి ముక్కులేనిదానికి 

తలపై కొంగెందుకు, సహజ సంకల్పము లేనిదానికి 
జలమందు బుట్టిన బుగ్గకు 

జాతిస్మరత్వము తెలిసి యుండెను. 

దారియందలి కొందరు హరిసురలకు 

నీ నెలవు జూపితి శ్రీగిరి మల్లికార్డునా. 


172 


కాముని తలను ద్రుంచి, కాలుని కన్నులు పెరికి 

సోమసూర్యుల కాల్చి పొడిజేసి తిను దానికి 
పేరుబెట్టు గలవారెవరు చెప్పగలరా! 

నీవు వరుడవైననేను వధువునైన 
యమునికూడెడు ఆయువువలె 

గనుమా శ్రీగిరి చెన్నమల్లికార్డునా! 


173 


చూపును విడిచి ప్రీతిని మరిచి, కాముని ముక్కుగోసి 
భంగమార్గమగు భావమును గెలిచిన దానికి 

అంగ మెక్కడిదో చెప్పరా! 

అంగమే లింగమగు విధినినాకు చెప్పుమా, శ్రీ గిరి మల్లికార్డునా! 


174 


అన్నము బెట్టువానికి ధాన్యము చల్లును లోకము 
అర్థము నిచ్చువానికి రాళ్లను రువ్వును లోకము 
భూమి భామ హేమముల మూడింటిని 
కన్నులతో జూచి చెవులతో విని 

చేతులతో ముట్టిచేయు భక్తి 

చిన్నవారి సమారాధన మయ్యెను 


మాహేశ్వర స్థలము 163 
థి 


తననిచ్చి సంతుష్టి జెందువారినినాకు 
జూపుమా శ్రీగిరి చెన్నమల్లికార్డునా! 


175 


వాడిన పువ్వునందు సువాసన నరయుదురా 
పసిపాపయందుదోషము నరయుదురా 

ఓ దేవా! స్నేహమున్న చోట ద్రోహమైనచో 
మరల సద్దుణము నరయుదురా 

ఓ దేవా! కాలినపుండుకు సెగజూపుదురా! 
వినవయ్యా ఓ శ్రీశైలమల్లికార్డునా 

ప్రవాహము తగ్గిన పిదప నావికున కేముండును. 


176 


అయ్యా! సదాచార, సద్భక్తి సత్రియా, సమ్యక్‌జ్ఞాన సద్వర్తన 
సగుణ నిర్గుణ నిజగుణ సచ్చరిత్ర సద్భావము 
అక్రోధ, సత్యవచన, శమదమ, భవిభక్త భేదము 
సత్సాత్ర ద్రవ్యార్పణ, గౌరవబుద్ధి 
లింగలీయము జంగమాను భావము 

దశవిధ పాదోదకము, ఏకాదశ ప్రసాదము 
షోడశభక్తి - నిర్వాహము 
త్రివిధ షడ్విధ, నవవిధ లింగార్చనములు 
త్రివిధ షడ్విధ నవవిధ జపము 
త్రివిధ షడ్విధ నవవిధ లింగార్పణము 
చిద్విభూతిస్నానము ధూళనధారణము 
సర్వాంగమందు చిద్రుద్రాక్షి ధారణము 
తాజేయు సత్యకాయకము 
తానడుగు సద్భక్తి భిక్షము 
తానిచ్చి పుచ్చుకొను భేదము 
తానాచరించు సత్యప్రవర్తనము 


164 అక్కమహాదేవి వచనములు 


తానిలిచిన నిర్వాణపదము - 
ఇటులీ ముప్పదిరెండు సూత్రములను 
సద్గురువుముఖమునుండి తెలుసుకొనిన 
బసవన్న మొదలగు సమస్త గణములు 
ప్రమథ నిరాభార వీరశైవ సన్మార్గము 
నను సరించి ఆచరించిరి కంటివా! 
ఇట్లు ప్రమథ గణము లాచరించిన 
సత్య సన్మార్గముల నరయని మూఢాధముల నెట్లు 
శివశక్తి శివభక్తి శివజంగమ 
మనియెదనయ్యా చెన్నమల్లికార్డునా? 


177 


కల్యాణ మనున దెవ్వరికి పోవశమగును? 
పోరాదు అసాధ్యమయ్యా! 
ఆశ అమిషము లుడుగనిదే 
కల్యాణమువైపు అడుగిడరాదు! 
అంతరంగ బహిరంగములు శుద్ధమైన వానికేగాని 
కల్యాణమునకు పోరాదు 
నేను నీవను భేదము హరించిన వానికే గాని 
కల్యాణము లోతు తెలియదు 
చెన్నమల్లికార్డునుని వలచి ఉభయలజ్జల 
నొదిలితిగాన కల్యాణమును జూచి 
నమో నమో యనుచుంటిని. 


178 


అయ్యా మీ అనుభావుల సాంగత్యము వలన 
నా తనువు శుద్ధమయ్యె 

అయ్యా మీ అనుభావుల సాంగత్యము వలన 
నా మనసు శుద్ధమయ్యె 


మాహేశ్వర స్థలము 
థి 


165 


అయ్యామీ అనుభావుల సాంగత్యము వలన 
నా ప్రాణము శుద్ధమయ్యె 
అయ్యా మీ అనుభావులు 
నన్ను సానలుదీర్చి బాగుచేసినందున 
చెన్నమల్లికార్డునా! నీకు నేను ఆభరణమైతి. 


179 


అయ్యా! మీ అనుభావుల సాంగత్యము వలన 
నా తనువు శుద్ధమయ్యె 

అయ్యా నీ అనుభావులు 
నాకు సుజ్ఞానము బోధించినందున 
నా మనసు శుద్దమయ్యె 

నా సర్వభోగాది భోగములన్నియు 
మీ శరణులకర్పితమై 
నా ప్రాణము శుద్ధమయ్యెను 

నా సర్వేంద్రియములు మీ శరణుల 
ప్రసాదము గొనినందున 
నా సర్వాంగము శుద్ధమయ్యెను 

మీ శరణులు నన్నుశుద్ధపరచినందున 
చెన్న మల్లికార్డునయ్యా నేను మీ 
శరణులకు తొడవుల నైతినయ్యా. 


166 అక్కమహాదేవి వచనములు 


అక్కమహాదేవి వచనములు 


ప్రసాది స్థలము 
180 


లింగమునకు రూప మర్చింతు 
జంగమమునకు రుచి నర్పింతు 
కాయమునకు శుద్ధ ప్రసాదము గైకొందు 
ప్రాణమునకు సిద్ధ ప్రసాదము గైకొందు 
మీ ప్రసాదమువలన ధన్యురాలనైతి 
గనుమా చెన్నమల్లికార్డునా! 


181 


కన్నులకు శృంగారము గురువుల పెద్దల జూచుట 
వీనులకు శృంగారము పురాతనుల సద్దీతములు వినుట 
వక్రమునకు శృంగారము సత్యము నుడువుట 
సంభాషణకు శృంగారము సద్భక్తుల 
సద్వచనములు పలుకుటలు 
కరములకు శృంగారము సత్పాత్ర దానము చేయుట 
జీవనమునకు శృంగారము శివగణముల 
సాంగత్య మందుండుట 
ఇవిలేని జీవుని పెంపునకు ప్రయోజన మేమయ్యా 
చెన్నమల్లికార్డునా? 


182 
సూర్యునివలె నుండును జ్ఞానము 
సూర్య కిరణమువలె నుండును భక్తి 


167 


168 


సూర్యుని వదలి కిరణము లుండవు 
కిరణములను వదలి సూర్యు డుండడు 
జ్ఞానములేని భక్తి భక్తిలేని జ్ఞానము 
ఎటుల నుండునయ్యా చెన్నమల్లికార్డునా? 


183 


లింగాంగసంగ సమరస సుఖమందు 

మనసు వేద్య మాయెను 

మీ శరణుల అనుభావ సంగము వలన 

నా తను మన ప్రాణ పదార్థములను 

గురు లింగ జంగమముల కర్పించి 

శుద్ధ సిద్ధ ప్రసిద్ధ ప్రసాదినైతిని 

ఆ మహా ప్రసాదము రూపు రుచీ తృప్తలను 
ఇష్టప్రాణ భావలింగము లందు 

సావధానముగ నర్పించి మహాఘన ప్రసాది నైతిని 
ఇటులీ సర్వాచార సంపత్తు 

నా తను మనములకు వేద్యమాయెను 
ఇంకెక్కడనయ్యానేను నీయందు 

అవయవరహిత నగుట ఏకమగుట 

పరమ సుఖ పరిణామము మితిమీరి మనసునందు 
పొందు తావేది చెప్పుమా చెన్నమల్లికార్డునా! 


184 


నేను తినక మునుపే జంగమమునకు 
అమృతాన్నాదుల నైవేద్య మిడుదు 

నెను కట్టుకొనక మునుపే జంగమమునకు 
దేవాంగాది వస్త్రముల కట్టింతు 

నేను పూసుకొనక మునుపే జంగమమునకు 
సుగంధాది పరిమళములు పూయుదు 


అక్కమహాదేవి వచనములు 


నేను పూవుల పెట్టుకొనక మునుపే 
జంగమమునకు పరిపరివిధముల పూవుల నిత్తు 
నేను భూషణముల ధరించుకొనక మునుపే 
జంగమమునకు భూషణముల ధరింతు 
నే నేయే భోగముల భోగించినను జంగమమునకు 
భోగింపజేసి ఆ శేష ప్రసాదమును లింగమునకు 
భోగింప జేయనిదే నేను భోగించిన 
జసవన్నా నీ యాన యయ్యా చెన్నమల్లికార్డునా! 


185 


అయ్యా నేను స్నానము జేయక మునుపే 
జంగమమునకు స్నానము జేయింతును 
నేను వస్త్రమును గట్టుకొనక మునుపే 
జంగమమునకు పట్టుబట్టల గట్టింతును 
నేను పరిమళములను బూసుకొనక మునుపే 
జంగమమునకు సుగంధ ద్రవ్యముల పూసెదను 
నేను అక్షతలు పెట్టుకొనక మునుపే 
జంగమమునకు అక్షతలు ధరింతును 
నేను పూవుల ముడుచుకొనక మునుపే 
జంగమమునకు పరిమళ పుష్పముల ధరింతును 
నేను ధూపవాసన గొనక మునుపే 
జంగమమునకు ధూపవాసన గొన నిత్తును 
నేను దీపహారతిని జూడక మునుపే 
జంగమమునకు హారతిని జూపెదను 
నేను పదార్థముల స్వీకరించక మునుపే 
జంగమమునకు మృష్టాన్న మిడుదును 
నేను పానీయముల ద్రావక మునుపే 
జంగమమునకు అమృతపానీయముల నిత్తును 
నేను చేయి కడుగుకొనక మునుపే 


ప్రసాది స్థలము 169 


170 


జంగమమునకు హస్తప్రక్షాళనము జేయింతును 
నేను విడియము వేసుకొనక మునుపే 
జంగమమునకు తాంబూలము నిచ్చెదను 
నేను గద్దెపై కూర్చుండ మునుపే 
జంగమమునకు ఉన్నతాసనము వేసెదను 
నేను సునాదముల వినక మునుపే 
జంగమమునకు సంగీతవాద్యముల వినిపింతును 
నేను ఆభరణముల ధరింపక మునుపే 
జంగమమునకు ఆభరణముల ధరింపజేసెదను 
నేను వాహనముల నెక్కక మునుపే 
జంగమమును వాహనములపై నెక్కించెదను 
నేను గృహమునందు ప్రవేశింపక మునుపే 
జంగమమునకు గృహము నిచ్చెదను 
ఇటులీ పదహారు తీరుల భక్తిని చరలింగమున కిచ్చి 
ఆ చరలింగమూర్తి భోగించిన పిదప 
నేనా ప్రసాదము మొదలగునవి భోగింతునే గాని 
జంగమము లేక వీని యందొక భోగమునైన 
నే భోగించినచో నీయాన నీ ప్రమధులాన. 
ఇటులీ క్రమమునం దాచరించు వానికి 
గురు వుండును లింగ ముండును జంగమ ముండును 
పాదోదక ముండును ప్రసాద ముండును 
ఆచార ముండును భక్తి యుండును 
ఈ క్రమమునం దాచరించిన వానికి 
గురు వుండడు లింగ ముండదు జంగమ ముండడు 
పాదోదక ముండదు ప్రసాదముండదు 
ఆచార ముండదు భక్తి యుండదు 
వాని పెంపు పందిపెంపు, వాని పెంపు కుక్క పెంపు 
వాని పెంపు గాడిదపెంపు మధు మాంసభుజకుడు 
వాడు సర్వభాండాలు డయ్యా! చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


186 


జ్ఞానము కారణాంగమే భక్తి 
భక్తి మహా కారణాంగమే జ్ఞానము 
భక్తి జ్ఞాన మనునది కాకాక్షివలె 
భక్తి జ్ఞానమనునది నా మోహంపు 
చెన్నమల్లికార్డునా నీవలె! 


187 


తనువు కరగకున్న మజ్జన మొల్ల వయ్యానీవు 

మనసు కరగకున్న పువ్వుల నొల్లవయ్యానీవు 

సుఖి గాకున్న గంధాక్షతల నొల్లవయ్యానీవు 

జ్ఞానము గలుగకున్న హారతి నొల్లవయ్యానీవు 

భావము శుద్ధి గాకున్న ధూపమునొల్లవయ్యా నీవు 

పరిణామము కలుగకున్న నైవేద్యము నొల్లవయ్యా నీవు 

త్రికరణశుద్ధిగాకున్న తాంబూలము నొల్లవయ్యా నీవు 

హృత్మమలము విప్పకున్న ఉండనొల్లవయ్యా నీవు 

నా యందేమి గలదని కరస్థల నివాసి వైతివి 
చెప్పుమా చెన్నమల్లికార్డునా! 


188 


ఒకనికి ఇహముగలదు ఒకనికి పరము గలదు 
ఒకనికి ఇహములేదు ఒకనికి పరములేదు 
ఒకనికి ఇహపరములు రెండును లేవు 
చెన్నమల్లికార్డున దేవుని శరణునకు 
ఇహపరములు రెండును గలవు. 


189 


నడక శుచి నుడువు శుచి 
తనువు శుచి మనసు శుచి భావము శుచి 


ప్రసాది స్థలము 171 


172 


ఇట్టి పంచతీర్ధముల కూడుకొని 
మర్వ్యమందున్న మీ శరణుల జూపి 
నన్ను నిలుపుకొనుమా చెన్నమల్లికార్డునా! 


190 


బడయు టరుదు నరజన్మము 

బడయు టరుదు శివభక్తి 

బడయుటరుదు గురుకారుణ్యము 

బడయు టరుదు లింగజంగమ సేవ 
బదయుటరుదు సత్యశరణుల అనుభావము 
గాన చెన్నమల్లికార్డునుని సత్యశరణుల 
అనుభావమునందు ఆనందముతో 
పరవశించినోలలాడుము ఓ మనసా! 


191 


ఓ మనసా అదకుము బెదరకుము 

నిజము నరసి నిశ్చింతవై యుండుము 
పండ్లున్న చెట్టుకు రాళ్లురువ్వు వారొక కోటి 

ముండ్లున్న చెట్టుకు రువ్వు వారొకరినిగాన 
భక్తిగలవారిని దిట్టువారొక కోటి 

భక్తిలేనివారిని దిట్టువాని నొకరిని గాన 
మీ శరణుల నుడువులే నాకుగతి 

సోపానములు చెన్నమల్లికార్డునా! 


192 


అయ్యా, పరాత్పర సత్యసదాచార 
గురు లింగజంగమముల శ్రీ చరణములను 


వెనుక చెప్పిన అచ్చ ప్రసాదియోపాదియందు 


నిర్వంచకత్వముతో 
గురులింగ జంగమములకు 


అక్కమహాదేవి వచనములు 


అర్థ ప్రాణాభిమానముల సమర్పించి, 
అష్టవిధార్చన షోడశోపచారములతో అర్చించి 
ఆ పాదోదక ప్రసాదమును 
తన సర్వాంగమందు నెలకొనియున్న 
ఇష్టమమాలింగదేవునికి, ఇచ్చిపుచ్చుకొనునట్టిదే 
ఎదుటనున్న జంగమపాదోదక ప్రసాదమును 
గైకొను విధి గనుమా 
ఆ తర్వాత, సంబంధ ముంచి ఆ చరించు విధ మెట్టిదనిన 
అయ్యా నీషట్‌ స్థానములందు నెలకొనియున్న 
ఇష్టమహాలింగదేవుని త్రివిధస్థానములందు 
ఓం బసవన్ను చెన్నబసవన్న అల్లమ ప్రభువవను 
త్రివిధ నామరూపమగు షోడశాక్షరములే 
షోడశవర్ణములై నెలకొన్నారు గనుమా! 
ఇట్టి షోడశ కళాస్వరూపమగు చిద్ధన మహాలింగదేవుని 
నిరంజన జంగమ ఉపాధియందు, 
సగుణనిర్లుణ పూజ యొనరించి 
జంగమ చరణస్పర్శమునవచ్చిన గురుపాదోదకమైనను సరి 
అది దొరకకున్నవో, 
లింగానతితో వచ్చికూడిన పరిణామోదకమైనను సరి 
ఒక పాత్రయందు సూక్ష్మముగా నుంచి 
ఆ ఉదకము నందు హసోదకము 
మంత్రోదకము భస్మోదకముల నొనర్చి 
ఆ తర్వాత అనాది మూల ప్రణవము ప్రసాద ప్రణవములందు 
అఖండజ్యోతి ప్రణపము 
అఖండ మహాజ్యోతి ప్రణవములను లిఖించి, 
శ్రద్ధాదులతో పూర్ణ భక్తితో 
మహాచిద్ధన తీర్థమని భావించి, 
పంచాక్షర షడక్షర మంత్రధ్యానముచేే, 
అనిమిషదృష్టితో నిరీక్షించి, 


ప్రసాది స్థలము 173 


174 


మూడు మారులు ప్రదక్షిణ యొనరించి 
ఆ చిద్ధన తీర్థమును ద్వాదశదళకమల మధ్యమందు నెలకొన్న 
ఇష్టమహాలింగ జంగమమునకు, 
అష్టవిధమంత్ర సకీలములతో 
ఆచారాది శూన్యాంతమగు అష్టవిధలింగధ్యానముతో 
అష్టవిధ బిందువులను సమర్పించువరకు 
అష్టవిధోదకమగునయ్యా! 
ఆ ఇష్టమహాలింగ జంగమము నెత్తి అష్టాదశమంత్రన్మరణచే 
ముగియువరకు నవమోదక మగు నయాస్య! 
మిగిలిన ఉదకమును త్రివిధ ప్రణవధ్యానముతో 
ముక్తాయమొనర్చు నప్పుడు 
దశవిధోదక మనిపించునయ్యా! 
ఇట్లు మహాజ్ఞానలింగ జంగమ స్వరూపమగు 
పాదతీర్థము ముగించిన తదుపరి 
తలె గిన్నెల యందు ఎడజేయవలసివచ్చిన 
గృహమందున్న క్రియాశక్తులకు ధారణ మున్నదో 
తా జేసిన పాదోదకము ప్రసాదము నియ్యవలయును. 
సాధారణ లింగభక్తు లైనచో 
ముఖమార్జ్దనము చేయించి తాను ధరించు విభూతిని 
ధరించి, శివశివా, హరహరా, 
బసవలింగా యని బోధించి 
ఎడజేయుంచుకొనవలయునయ్యా 
అనంతరము తాను ప్రసాదిస్థలమైనచో 
సంబంధము ననుసరించి 
పరస్థలమైనచో చిద్ధన ఇష్ట మహాలింగ జంగమమును 
వామ కర స్థలమందు మూర్తీభవింపజేసి దరించి, 
దక్షిణ హస్తమందు గురులింగ జంగమముల సూత్రము 
ననుసరించి వచ్చిన భస్మమును లేపనము జేసుకొని, 


అక్కమహాదేవి వచనములు 


మూల ప్రణవమును ప్రసాద ప్రణవమందు 
గోళక ప్రణవమును, అఖండగోళక ప్రణవమును, 
అఖండ మహాగోళక ప్రణవమును జ్యోతి ప్రణవమును 
ధ్యానములచే ద్వాదశ వారములు జపించి 
ప్రదక్షిణ మొనరించి 
మూలమూర్తిలింగజంగమము మస్తకముపై స్పర్శించి 
పళ్లెమును మూడుమారులు స్పృశించి 
అందలి పదార్థము పూర్వాశయము 
నొదలిన శుద్ధ ప్రసాదమని భావించి 
ఆ ఇష్ట మహాలింగ జంగమమునకు 
అష్టాదశ ప్రణవమంత్ర స్మరణచే మూడుమారులు 
రూపమును సమర్పించి 
రెండు మారులు రూపమును జూపి 
చిర ప్రాణలింగ మంత్రమును జిహ్వయందు 
అనుచు ఆరవసారి భోజ్య పదార్థమును 
ఆ ఇష్ట మహాలింగ మంత్రధ్యానముతో సమర్పించి 
షడ్విధ లింగలోలుప్తితో సంతృప్తుండై 
ఆచరించు నతడే గురుభక్తుండగు 

నిచ్చ ప్రసాది యందు గనుమా చెన్న మల్లి కార్డునా! 


193 


కరణాదుల ప్రక్క్మనుంచినందున మీకర్పిత మయ్యెను 
నేనొకటియు నెరుంగనయ్యా? 

నాగతి నీవయ్యి నామతి నీవయ్యి 
ప్రాణము నీకర్పిత మయ్యెను 

నీవుగాక వేరొండు తలంచిన 
ఆన మీయాన చెన్నమల్లికార్డునా! 


ప్రసాది స్థలము 175 


176 


194 


ఆశ ఆమిషము లుడిగి అస్థిరవిషయాదులెల్ల అణగి 
సంశయ సంబంధము నిస్సంబంధ మయ్యె గనుమా 
నా మనమునందు ఘన పరిణామమును చూచి 
మనసు లగ్నమయ్యె నయ్యా! 
చెన్నమల్లికార్డునా! మీ శరణుడు 
ప్రభుదేవుని కరుణచే బ్రతికితి నయ్యా 


195 


తను శుద్ధము మన శుద్ధము భావ శుద్ధము 
ఐనవారిని నా కొకసారి జూపుమా 

నడత సదాచారమై నుడువులాగమములై 
నిత్యశుద్దు లగువారిని నాకొకసారి జూపుమా 

శూన్యమున గలిసి వెరగంది 
లోవెలుపల నొకటియై నిలిచిన 

మీ శరణుని నాకొకసారి జూపుమా 
చెన్నమల్లికార్డునయ్యా! 


196 


శివభక్తుల ప్రసాదముగొనగ నా తనువు శుద్ధమయ్యె 
అసంఖ్యాకుల తలచగ నా మనసు శుద్ధమయ్యె 
శివగణముల జూడగ నా చూపులు శుద్ధమయ్యె 
శివగణముల కీర్తి వినగ నా చెవులు శుద్ధమయ్యె 

ఈ భావమే నాజీవనము లింగయ్య తండ్రీ! 

సూటిగా మనసుతో నిన్ను పూజించి నే 

భవమును గెలిచితి కనుమా చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


197 


కాయము ప్రసాదమందు జీవము ప్రసాదిమందు 
ప్రాణము ప్రసాదమందు మనసు ప్రసాదమందు 
భావము ప్రసాదమందు ధనము ప్రసాదమందు 

జ్ఞానము ప్రసాదమందు భోగము ప్రసాదమందు 
చెన్నమల్లికార్డునయ్యా 

మీ ప్రసాదమంతయు నేనైతి నయ్యా 


198 


అయ్యా! సదాచార సద్భక్తి సత్రియ సమ్యక్‌ జ్ఞాన సద్వర్తన 


ప్రసాది స్థలము 


సద్దుణ నిర్గుణసచ్చరిత్ర సద్భావ క్రోధ సత్య వచన 
క్షమ దమ భవి భక్త భేద సత్సాత్ర ద్రవ్యార్పణ 
గౌరవబుద్ధి లింగలీనత్వ జంగమానుభావ 
దశవిధపాదోదక ఏకాదశ ప్రసాద 

షోడశభక్తినిర్వాహ త్రివిధ షడ్విధ నవవిధ లింగార్చన 
త్రివిధ షడ్విధ నవవిధ జప త్రివిధ 

షడ్విధ నవవిధ లింగార్చణ 

చిద్విభూతి స్నాన ధూళనధారణ 

సర్వాంగ చిరు ద్రాక్షధారణ తాజేయు సత్యకాయకము 
తా నడుగు సద్భక్తి బిక్ష తా నిచ్చి పుచ్చుకొను భేదము 
తా నాచరించు సత్య ప్రవర్తనము 

తా నిలిచిన నిర్వాణపదము 

ఇటులీ బత్తీసు కళల విధమును 

సద్గురు ముఖమున నెరింగిన 

బసవన మొదలగు సమస్త ప్రమథగణము లెల్లరు 
నిరాభారి వీరశైవ సన్మార్గము ననుసరించి ఆచరించిరి 
ఇట్లుప్రమథగణము లాచరించిన 

సత్వసన్మార్గము నరయని 

మూ ఢాధములనెట్లు శివభక్తి శివశక్తి శివజంగమ 
మనెద నయ్యా చెన్న మల్లికార్డునా! 


177 


178 


199 


మడివాళయ్య ప్రసాదమును గొనిన 
నా సర్వాంగము శుద్ధమయ్యెనయ్యా! 
సిద్ధరామయ్య ప్రసాదమును గొనిన 
నా కరణాదులు శుద్ధమయ్యెనయ్యా! 
బసవన్న ప్రసాదమును గొని భక్తిసంపన్న నైతినయ్యా 
చెన్న బసవన్న ప్రసాదమును గొని 
జ్ఞానసంపన్ను నైతివయ్యా! 
నిజగుణుని ప్రసాదమును గొని 
నిశ్చింత నైతినయ్యా 
అజగన్న ప్రసాదమును గొని 
అరూఢనైతినయ్యా! 
ఘట్టివాళయ్య ప్రసాదమును గొని 
నిరాకార పరబ్రహ్మ స్వరూప నైతినయ్యా! 
ప్రభుదేవుని ప్రసాదమును గొని 
చెన్నమల్లికార్డునుని కూడి సుఖినైతినయ్యా! 


200 


నా యంతటి పుణ్యమును బొందిన వారు గలరా! 
నా యంతటి భాగ్యమును బొందినవారు గలరా? 
కిన్నెరయ్య యంతటి సోదరుడు నాకు 

ఏడేడు జన్మలందు శివభక్తులే బంధువులు నాకు 
చెన్నమల్లికార్డు నంతటి మగడునాకు చూడోయి! 


201 


అనిమిషుని అల్లమయ్య 

మరుళ శంకరయ్య కోలశాంతయ్య 
మాదారధూళయ్య మిండమల్లినాధ చెన్నబసవన్న 
చేరమరాయ తెలుగుజొమ్మయ్య కిన్నెరయ్య 


అక్కమహాదేవి వచనములు 


హలాయుధయ్య దాసిమయ్య భండారి బసవరాజయ్య 
చెన్నమల్లికార్డునుని ముఖ్యమగు శరణులకు 
నమో నమో యందును. 


202 


సిరియాళునకు లింగము దాసిమయ్యకు జాగృతి 
బసవన్నకు భక్తిని విడిచి జూద మాడిరే మావారానాడు 
ఒకనిని కొడుకును కోరడము ఒకనిని చీరను కోరడము 
ఒకనిని తను మన ధనముల కోరడము 
ముగ్గురును ముక్కంటి నెదురించి గెలిచిరి 

ఓ దేవా చెన్నమల్లికార్డునా! 


203 


మర్యలోకపు భక్తుల మనసును 
ప్రకాశింప జేయ శివుడు అవతరించె నయ్యా 
చీకటి శివిరమునందు సూర్యుడు 
చూరగొని నటు లాయెనయా 
చిత్త ప్రవృత్తిని తగ్గించి ముక్తిపదము జూపెను 
అసంఖ్యాత గణములందరికి 
తనువెల్ల లింగము మన స్సంత చరలింగము 
భావమంతయు మహాఘన ప్రకాశము 
చెన్నమల్లికార్డునయ్యా! 
మీ శరణుడు సమ్యక్‌ జ్ఞాని చెన్నబసవన్న 
శ్రీపాదమునకు శరణనిన 
భవము నాస్తి యయ్యెనయ్యా ప్రభూ! 


204 


ఆది అనాది యనక బసవన్న 
గణములతో మేళవించి యుండుగ 


ప్రసాది స్థలము 


179 


180 


అనంతయుగములందు 
సకలలోకములందు చుట్టుచు వచ్చుచున్న 
సుడి నరయక సకల నిష్మలులందరు 
(భ్రమగొని పడుచు లేచుచు నుండిరి 

వీరందరి ముందు అగణముల నే నెరింగి 
బ్రతికితిని గనుమా శ్రీశైల చెన్న మల్లికార్డునా! 


205 


శివ శివా 
ఆది అనాదియను రెండును లేని నిరవయవ శివా 
మీ నిజము నెవరయ్యా తెలిసినవారు? 
వేదముల కభేద్యుడవు శాస్త్రముల కసాధ్యుడవు 
పురాణములకు అతీతుడవు 
ఆగమముల కగోచరుడవు 
తర్మమునకు అతర్ముడవు వాజ్మనా 
అతీతుండవగు పరమ శివలింగమవు 
కొందరు సకలుండందురు కొందరు నిష్కలుండందురు 
కొందరు సూక్ష్ముండందురు కొందరు స్టూలుడందురు 
ఈవిధమగు భావమువలన హరి బ్రహ్మ ఇంద్ర 
చంద్ర రవికాల కామ దక్ష దేవ దానవ 
మానవులందరును గనజాలక భవ భారులైరి 
ఈ విధముగ శూన్య మగుటకు వీలుగాదని మా బసవన్న 
జగత్‌హితార్థము మర్యలోక మందవతరించి 
వీరశైవమార్గము దెలియుటకు యేబదిరెండు 
వివరముల కూడుకొని చరించిన దెట్లనిన 
గురుకారుణ్యవేద్యుడు విభూతి రుద్రాక్షధారుడు 
పంచాక్షరీ భాషాసమేతుడు 
లింగాంగసంబంధి నిత్యంలింగార్చకుడు 
అర్పితమందవధానిపాదోదక ప్రసాదగ్రాహకుడు 


అక్కమహాదేవి వచనములు 


గురుభక్తిసంపన్నుడు ఏకలింగ నిష్టాపదుడు 
చరలింగలోలుప్పుడు సంగమేశుని శరణుడు 
త్రివిధముల ఆయతుండు త్రికరణశుద్దుడు 
(త్రివిధ లింగాంగ సంబంధుడు 

అన్య దైవస్మరణ జేయడు భవి సంగవర్ణింతుడు 
భవిపాకము గైకొనడు పరసతి గోరడు 
పరధనము నొల్లడు పరనింద జేయడు 
అసత్యము పలుకడు హింస జేయడు 
తామసభక్తుల దగ్గర బోడు 

గురు లింగ జంగమములకు అర్థ ప్రాణాభిమానము 
మొదలగువాని నెల్లను సమర్పించి 
ప్రసాద రూపమున భోగించువాడు 
జంగమ నింద సహించడు ప్రసాద నింద వినడు 
అన్యుల నాశించడు పాత్రాపాత్రమెరిగి ఒసగును 
చతుర్విధముల గోరడు 
అరిషద్వర్గములకు జంకడు 
కులాదిమదముల నెరుంగ డతడు 

ద్వైతాద్వైతముల నుడవడు 
సంకల్ప వికల్ప మొనర్చడు 
కాలోచిత మెరుంగువాడుసర్వాంగ లింగుడు 

క్రమయుక్త షట్‌ స్థలానుభావుడు 

దాసోహ సంపన్నుడు 

ఇటులీ ఏబది రెండు విధములందు నిపుణుడై 
ప్రకాశించెను మా బసవన్న గారు 
ఆ బసవన్న గారి శ్రీపాదములకు నేను 
రేయింబవళ్లు నమో నమో యనుచు 
బ్రతికితిని గనుమా చెన్న మల్లికార్జునా! 


ప్రసాది స్థలము 181 


182 


206 


ఆది అనాదులకు అతీతుడయ్యా బసవన్న 

ముగ్గురు మూర్తులకు మూలస్థాన మయ్యా బసవన్న 
నాద బిందు కళాతీత నిరంజను డయ్యా బసవన్న 
ఆ నాదస్వరూపమే బసవన్న ఐనందున 

ఆ బసవన్న శ్రీపాదములకు నమో నమో 
యనుచుందును గనుమా చెన్న మల్లికార్జునా! 


207 


తనువు దాసోహ మొనరించి 
గురు ప్రసాది యయ్యె బసవన్న 
మనసు దాసోహ మొనరించి 
లింగప్రసాది యయ్యె బసవన్న 
ధనము దాసోహ మొనరించి 
జంగమప్రసాది యయ్యె బసవన్న 
ఇటు లీ త్రివిధ దాసోహ మొనరించి 
సద్గురు చెన్నమల్లికార్డునయ్యా! 
మీ శరణుడు బసవన్న 
స్వయం ప్రసాది యయ్యె నయ్యా! 


208 


దేవలోకము వారికి బసవన్నయే దేవుడు 
మర్య్యలోకమ వారికి బసవన్నయే దేవుడు 
నాగలోకము వారికి బసవన్నయే దేవుడు 
మేరుగిరిమందరగిరి మొదలగువాని కెల్ల 
బసవన్నయే దేవుడు 
చెన్నమల్లికార్డునయ్యా! మీకును నాకును 
మీ శరణులకును బసవన్నయే దేవుడు 


అక్కమహాదేవి వచనములు 


209 


వెదికి వేసారిన రాదు ఆశించి శ్రమించిన రాదు 
కోరి సాధించిన రాదుతపస్సు జేసిన రాదు 

అది తావచ్చు కాలమునకే గాని సాధ్యము కాదు 
శివుడు వలువనిదేకైవసము గాదు 
చెన్నమల్లికార్డునుడు నన్ను వలచినందున 

నేను సంగనబసవన్న శ్రీపాదముల గాంచి బ్రతికితి. 


210 


అయ్యా మీ సజ్జన సద్భక్తుల గంటి గాన 
నాకంటిపై నున్న పటలము హరించె నేడు 
అయ్యా మీ సజ్జన సద్భక్తుల శ్రీచరణముల 
(మొక్క్మితిగాననానొసటి వ్రాలు 
తుడుచుకొని పోయె నేడు 
చెన్నమల్లికార్డునయ్యా! మీ శరణుడు 
సంగనబసవన్న పాదములగాంచి 
మరి మరి నమో నమో యనుచున్నానయ్యా 


211 


అయ్యా మీ శరణులు కాలిడిన భూమి పావనమయ్యా! 
అయ్యా మీశరణు లున్న పురమే కైలాస పురమయ్యా 
అయ్యా మీ శరణులు నిలిచినదే నిజనివాసమయ్యా! 
చెన్నమల్లి కార్డునయ్యా! మీ శరణుడు బసవన్న 
ఉన్న క్షేత్రము అవిముక్త క్షేత్రము గనుక నేను 
సంగనబవసన్న శ్రీ పాదములకు 

నమో! నమో! యనుచుందును. 


ప్రసాది స్థలము 183 


184 


212 


కాయము కార్పణ్యము తరిగెను 

కరణాదుల కలవరము తరిగెను 

మనసు తన తర్మమును జూచి చకిత మయ్యెను 
ఇక నేమందు నేమందు నయ్యా! 

మీ శరణుడు బసవన్న శ్రీపాదము గాంచిన గాని 

కోరిక ఫలించదు ఇక నేమందు నేమందు నయ్యా! 
చెన్నమల్లికార్డునా! 


213 


కల్యాణము కైలాసమను మాట నిజమాయె 

లోపల కల్యాణము వెలుపల కల్యాణము 

దీని అంతు నెవరయా యెరిగినది? 

మీ సత్యశరణుల రాకపోకలు తెలుపుచున్నవయ్యా? 
మీ శరణుడు బసవన్నను చూడవలయునను 
కోరిక నా కయ్యెను వినుమా చెన్నమల్లికార్డునా! 


214 


రేయన పగలన ఉదయమున సాయంత్రమన 

వెనుకన ముందన నీవుగాక వేరొకండు గలదన 

మనసు ఘనమైనది కాదయ్యా! 

చీకటిలో అద్దము జూచి ఆశ్చర్య పడితి నయ్యా! 

మీ శరణుడు బసవన్న తేజమునందు గాక 

నిన్ను నే నెందు జూతును చెప్పుమా 
చెన్నమల్లికార్డునా! 


215 


రవిని పోరున గెలిచి నవద్వారముల ద్రుంచి 
అష్టసౌధముల గాల్చిపై మేడ నెక్కితి 


అక్కమహాదేవి వచనములు 


జెను కాదు కలదు లేదు వలయు వలదు అను 

ఆరింటి నెరింగి నతడే గురుడు వేరు కాడు 

ఊర్థ్వకమల మందుదయించిన 
చెన్నమల్లికార్డునా! 

మీ శరణుడు సంగనబసవన్న శ్రీ పాదమునకు 

నమో నమో యను చుందు నయ్యా! 


216 


బయలును లింగ మందునా 
నడచిన జరిగి పోయెను 
గట్టును లింగ మందునా 
ఎక్కి నిలచిన దిగజారెను 
తరు లతాదుల లింగ మందునా 
నరికిన విరిగి పోయెను 
చెన్న మల్లికార్డునా! లింగ జంగమ 
పాదమే గతి యని నమ్మిన 
సంగనబసవన్న మాట వినక చెడితి నయ్యా! 


217 


బసవన్నా నా భక్తి మీ ధర్మము 
నా జ్ఞానము ప్రభుదేవుని ధర్మము 
నా పరిణామము చెన్నబసవన్న ధర్మము 
ఇటు లీమువ్వు రొక్కృక్కటి ఒసగినందున 
మూడభావము లయ్యె నాయందు 
ఆ మూడు భావముల మీకర్పించి నందున 
నా కే జంరూటమును లేదు 
చెన్నమల్లికార్డునుని స్మరణ కలగి నప్పుడే 
నేను నీ కరుణ శిశువును గనుమా 
సంగన బసవన్నా! 


ప్రసాది స్థలము 185 


186 


218 


నా అంగమందు ఆచారమును జూపెనయ్యా బసవన్న 
ఆ ఆచారమె లింగమని తెలిపెనయ్యా బసవన్న 
నా ప్రాణమందు జ్ఞానమును జూపెనయ్యా బసవన్న 
అజ్ఞానమే జంగమమని తెలిపెనయ్యా బసవన్న 
చెన్నమల్లి కార్డునానాకన్నతంద్రి సంగనబసవన్న 
నా కీ క్రమమును జూపెనయ్యా ప్రభూ! 


219 


బసవన్నా మీ తను వందలి ఆచారము జూడ 

నాకు లింగసాంగత్య మయ్యె నయ్యా! 
బసవన్నా మీ మనసు నందలి సుజ్ఞానము జూడ 

నాకు జంగమ సంబంధ మయ్యె నయ్యా 
బసవన్నా మీ సద్భక్తిని తెలుసు కొనగ 

నాకు జంగమ సంబంధ మయ్యె నయ్యా 
బసవన్నా మీ సద్భక్తిని తెలుసు కొనగ 

నాకుసత్యము సాధ్య మయ్యె నయ్యా 
చెన్నమల్లికార్డునయ్య కనిపేరు బెట్టిన 

గురువువు నీవై నందున మీ శ్రీపాదములకు 
నమో నమో యనుచుంటి గనుమా 

సంగనబసవన్నా! 


220 


సంగనబసవన్న పాదము గంటి గాన నా 
యంగము నాస్తి యయ్యెను 

చెన్నబసవన్న పాదము గంటి గాన నా 
ప్రాణము బయలయ్యెను హే ప్రభూ 

మీ శ్రీ చరణమునకు శరణంటి గాన 
జ్ఞానము స్వాయతమయ్యె నాకు 


అక్కమహాదేవి వచనములు 


చెన్న మల్లి కార్డునయ్యా! మీ శరణుల కరుణ 
బడసితిగాన ఏ జంరూటము 
లేదయ్యా ప్రభూ! 


221 


క్రియా కూటమందు బసవన్న లేడు 
దృష్టికూటమందు ప్రభుదేవుడు లేడు 
భావకూటమందు అజగన్న లేడు 
స్నేహకూటమందు బాచిరాజు లేడు 
వీరందరి కూటమందు చెన్నబసవన్న లేడు 
నాకు నీ కూట మనునది లేదు 
చెన్నమల్లికార్డునా! 


222 


కియాకూటము బసవన్న కయ్యెను 
దృష్టికూటము ప్రభుదేవున కయ్యెను 
భావకూటము అజగన్న కయ్యెను 

స్నేహకూటము బాచిరాజున కయ్యెను. 

వీరందరికూటము చెన్నబసవన్న కయ్యెను 
నాకు నీ యందవిరళ కూటము 
చెన్నమల్లికార్డునా 


2283 


బసవన్న భక్తి చెన్నబసవన్న జ్ఞానము 
మడివాలయ్య నిష్ట ప్రభుదేవుని జంగమస్థలము 

అజగన్న ఐక్యస్థలము నిజగణుని ఆరూఢస్థలము 
సిద్ధరామయ్య సమాధిస్థలము 

ఇట్లు వీరందరి కరుణ ప్రసాదము నాకు 
గలిగెనయ్యా చెన్నమల్లికార్జ్డునా! 


ప్రసాది స్థలము 187 


224 


బసవన్న ఇంటివిడ్డనై నందున 

భక్తి ప్రసాదము నిచ్చెను 
చెన్నబసవన్న తొత్తువిడ్డ నైనందున 

మిగులు ప్రసాదము నిచ్చెను 
ప్రభుదేవుని తొత్తుకు తొత్తు మరుతొత్తు 

బిడ్డనై నందున జ్ఞాన ప్రసాదము నిచ్చెను 
సిద్ధరామయ్య శిశువుబిడ్డ నై నందున 

ప్రాణప్రసాదమును సాధించి యిచ్చెను 
మడివాలయ్య ఇంటివిడ్డ నై నందున 

నిర్మల ప్రసాదమును నిశ్చయించి యిచ్చెను 
ఇటులీ అసంఖ్యాకగణము లెల్లరును 

తమ అనుంగుబిడ్డనని తల సవరి నందున 
చెన్నమల్లికార్డునయ్య శ్రీపాదములకు యోగ్యమైతి. 


225 


బసవన్న యే గురువు 
ప్రభుదేవుడే లింగము 
సిద్ధరామయ్యయే జంగమము 
మడివాలయ్యయే నన్ను గన్నతండ్రి 
చెన్న బసవన్న నా పరమారాధ్యుడు 
ఇక నే సుఖినైతిని గనుమా 
చెన్నమల్లికార్డునా! 


188 అక్కమహాదేవి వచనములు 


అక్కమహాదేవి వచనములు 
ప్రాణలింగి స్థలము 


226 


అపార ఘన గంభీర మగు అంబుధియందు 
తారాపథమును చూచి నడుచుచు 
నావ ద్వారా ద్వీప ద్వీపాంతరములకు 
సకలపదార్థములను గొని పోబడును 
నా దేవుడు చెన్నమల్లికార్డునయ్యతో 
సమీప సంభాషణ నెరింగినచో 
మొదటి చోటునకు గొని పోవబడును 


2277 


అంగమును లింగమునకు నివేదించగ 
అంగము లింగము నందుగలిసె 
మనసు లింగమునకు నివేదించగ 
మనసు లింగమందు గలిసె 
భావమును లింగమునకు నివేదించగ 
భావము లింగమందు గలిసె 
చెన్నమల్లికార్డునానీ వలపుసంగ మందుండి 
నేను స్వయంలింగమైతి 


228 


కంటితో చూచెదనని 
చీకటిలో జొచ్చిన నెటు లగునయ్యా! 
గట్టుకు మొదటి మెట్టులని 


ప్రసాది స్థలము 189 


ఏరు కాల్వలందు దిగిన నెట్టు లగునయ్యా 
నీవిచ్చిన సుజ్ఞానము వొల్లక 

వేరేకోరిన నెటు అగునయ్యా 
చెన్నమల్లికార్డునుని ఘనము తెలియుటకని 

అల్పజాతికి చెందిన నెటు లగునయ్యా. 


229 


శ్వాసయందే సువాసనయున్న 

కుసుమముల వ్యసన మింకెందుకయ్యా! 
క్షమ దమ శాంతి సైరింపులున్న 

సమాధి వ్యసన మింకెందుకయ్యా! 
లోకమే తానైయున్న 

ఏకాంతపు వ్యసన మింకెందుకయ్యా 

చెన్నమల్లికార్డునా! 


230 


ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత 
విశుద్ధి ఆజ్ఞేయము లని నుడివిన నేమి 
ఆది అనాది యను నుడువుల విన్న నేమి అన్న నేమి 
తనలో నున్న వస్తువును తా తెలియకుండిన 
మనసును గాలిలో అతివేగముగ పో నిచ్చిన 
చెన్నమల్లికార్డునుని కనుగొన నగునా! 


231 
ఘనమును గంటి అణువును గంటి 
ఆయత స్వాయత సన్నిహిత సుఖము గంటి 
ఎరిగెరిగి మరుపును మరచితి 


గురుతునందలి మోహంపుమరుపును తొలగించి 
చెన్నమల్లికార్డునా! నిన్ను కూడి సుఖినైతి. 


190 అక్కమహాదేవి వచనములు 


232 


తనువు మీరూపైన నే నెవరిని సేవింతు 
మనసు మీరూపైన నే నెవరిని తలంతు 

ప్రాణము మీరూపైన నే నెవరిని పూజింతు 
జ్ఞానము మీరూపైన నేనెవరి నరయుదు 

చెన్నమల్లికార్డునా నీనుండి నీవే యెనందున 
నిన్నే తెలియుచున్నానయ్యా. 


233 


అందరి ప్రాణము అరచేతియందుగలదు 

నా ప్రాణము జంగమమందు గలదు 
అందరి ఆయువు నొసట వ్రాసియున్నది 

నా ఆయువు మీయందు కూడి యున్నది 
చెన్నమల్లికార్డునా మీ శరణులను 

నా ప్రాణ లింగమని ధరించితి. 


234 


తనువును మీరెను మనసును మీరెను 
ధనమును మీరెను అటు తర్వాత 
భావము లేనందున తర్మము నిలిచెను 
చెన్నమల్లికార్డునయ్యను కూడలేక 
నిజతత్వము నిలిచెను. 


235 


దృష్టితో నెరిగిన మనసునది నెలకొనె అదేమో 
ఎవరనున దెరుగక భావమందు నాటె నమ్మా 
కళమారి అంగము శుష్మించె నమ్మా 

ఇక ఎవ్వరేమన్నను విడువను 
చెన్నమల్లికార్డునలింగమును 


ప్రాణలింగి స్థలము 191 


192 


236 


పృథ్విని గెలిచిన ఏలేశ్వరుని గంటి 
భావభ్రమల గెలిచిన బ్రహ్నేశ్వరుని గంటి 
సత్వ రజ తమ త్రిగుణములు 
గెలిచిన త్రిపురాంతకుని గంటి 
అంతరంగ మందలి ఆత్మజ్ఞానము వలన 
జ్యోతిసిద్ధయ్యను గంటి 
వీరందరి మధ్యమన్థానము 
ప్రాణలింగ జంగమ మను సుజ్ఞానమును 
జూపెను బసవన్న ఆ బసవన్న ప్రసాదమువలన 
చెన్నమల్లికార్డునుని గంటి నయ్యా. 


23 


నేడు నా యింటికి ఒడయడు వచ్చిన 

తన వను కలశ మందుదకము నింపి 
కన్నీటి బొట్లతో పాదార్చన జేసెద 

నిత్యశాంతియును శీతలసుగంధముబూసెద 
అక్షయసంపదయను అక్షతల ధరించెద 

హృదయకమలముతో పూజించెద 
సద్భావముతో ధూపము వేసెద 

శివజ్ఞాన ప్రకాశముతో హారతి నిచ్చెద 
నిత్యతృప్రితో నైవేద్యము జూపెద 

పంచ బ్రహ్మతో పంచ 

మహావాద్యము వినిపించెద 
హర్షముతో చూచెద ఆనందముతో ఆడెద 

పరమశించి పాడెద భక్తితో కూడెద 
ఎల్లప్పుడును కూడి ఆడెద 

చెన్నమల్లికార్డునా నీ ఉనికిని జూపిన 
గురుని చరణములందు లక్నయె కరిగెద. 


అక్కమహాదేవి వచనములు 


238 


ఐదు విధముల వన్నెల తెచ్చిచ్చిన 
నాల్గు చన్నుల పశు వయ్య 
పశువు కడుపున దూడ పుట్టె 
దూడను విడువక యే పాలు పితుకుకొనిన 
బహు రుచికర మయ్యె! 
తీపి తలకెక్కగా జీవమును విడనాడి 
ఆ దూడ వెంటబోయిన భవము హరించె 
గనుమా చెన్నమల్లికార్డునా 


239 


ప్రాణము పొలముల చాటునందు 
ప్రాణము చచ్చినది గంటి 
దేవ దానవ మానవు లెల్లరు 
కూటి చింత యందుండుట గంటి 
జ్ఞాని శిల్చుని విడువకనే 
తునకలు జేసుకొని పోవునా 
కలియుగ మందు కరస్థలదేవుని 
పూజయే ఘనము 
మేరువుపై తురంగము ఆడుట అద్భుతము 
జారుల గుంపుల జగడము చిత్రము 
ఎదురు మాట నగుబాటు వ్యర్థము 
క్షీరసాగర మందు దారి తెలియదయ్యా 
భక్తులెట్లు గలరో నీవ చెప్పవలయు 
పంచవర్ణముల బొమ్మ సంతలోని వర్ణమువలె 
చెన్నమల్లికార్డునయ్యా ముల్లోక స్త్రీల 
సౌందర్యమును నీటిపాలు జేసెను 


ప్రాణలింగి స్థలము 193 


194 


240 


సంసారమును శూన్యము జేసి 
మనసును వజ తురంగముగ జేసి 
జీవుని రౌతుగ జేసి 
పైకి ఎగుర నీయక ముందుకు దూక నీయక 
ఈ వారువమును వెనుకకు లాగి నిలిపి 
మోహరమున నిలిచిన దళముపై బడి 
చొచ్చుకొని బోయినిలుప తెలియక 
ఎ(ర్రనిబురదలో గజిబిజిగా త్రాక్కుదురయ్యా 
అంగడిరాజవీదియందు మాణిక్యము పడిన 
థళథళమని మెరయు ప్రకాశమును గానక 
బళబళ ఏడ్చుచు పశ్చాత్తాప మొందుదురయ్యా 
ఆధారస్థానము వాయు పాత్రపై 
హృదయస్థానమును అగ్నిని బెట్టి 
వాయు పవనముల నిలిపిన 
ఆ అగ్నివేడిమి బ్రహ్మరంధ్రమును తాకగా 
అచ్చట నున్న అమృతకుంభము పగిలి 
క్రింద నున్న హృదయ స్థానముపై బడిన 
మరుగుపడిన మాణిక్యమువెల్లును గనవచ్చు 
అహంకార ముడిగిన శరణులు గాక 
మరెవరయ్యా దీని నెరింగిన వారు 
ఇహపరముల నెరింగిన శరణుడు 
పంచేంద్రియముల ఇంగిత మెరింగిన శరణుడు 
ఒడలిని విడిచిన శరణుడు గాక మిగిలిన 
ప్రాణ ఘాతక పాతకు లెక్కడ 
శ్రీశైల చెన్నమల్లికార్డునయ్యా! 
మీ శరణుడు బసవన్నయే గాక. 


అక్కమహాదేవి వచనములు 


241 


ప్రాణము లింగమని తెలిసిన పిదప 
ప్రాణము ప్రసాద మయ్యెను 
లింగము ప్రాణమని తెలిసిన పిదప 
అంగ మందలి ఆశ తగ్గెను 
లింగ సాయుజ్య శరణునకు 
చూపులే కరువాయె నయ్యా 
చెన్నమల్లికార్డునయ్యా తప్పక 
అనిమిషుండైన శరణునకు. 


242 


వేద శాస్తాగమ పురాణము లెల్లను 

వడ్లను దంచిన నూక తౌడు గనుడోయి 
వీనిని మరల దంచు టెందులకు చెరుగు టెందులకు 
అటు నిటు పారు మనసును నిలుప గలిగిన 

అంత బట్ట బయలు చెన్నమల్లికార్డునా! 


ప్రాణలింగి స్థలము 195 


అక్కమహాదేవి వచనములు 
శరణ స్థలము 


243 


నిండినది తొణకదు గను డోయి 

నమ్మినది సందేహ పడదు కనుదోయి 
వలచినది వదలదు కను డోయి 

పరిచయ మైనది మరువదు కను డోయి 
చెన్నమల్లికార్డునయ్యా! నీవు వలచిన 

శరణునకు మేరమీరిన సుఖమగు నయ్యా 


244 


అంగమును లింగమున కర్పించగ 
అంగ మనంగ మయ్యె 

మనసును జ్ఞానమున కర్పించగ 
మనసు లయ మయ్యె 

భావము తృప్తి కర్పించగ 
భావము శూన్యమయ్యె 

అంగమన భావము లుడుగగ 
కాయ మకాయ మయ్యె 

నా అంగ సుఖ భోగములను 
లింగమే భోగించును గాన 

“శరణసతి -లింగపతినైతి” 

ఈ కారణమున చెన్నమల్లికార్డునుండను 
మగనితో జేరి కలిసిపోయితి 


196 అక్కమహాదేవి వచనములు 


245 


భవి సంగ ముడిగి భక్తుండైన పిదప 

భక్తునకు భవి సంగ మతిఘోరనరకము 
శరణసతి-లింగపతి యైనపిదప 

శరణునకు సతిసంగ మతిఘోర నరకము 
చెన్నమల్లికార్డునా ప్రాణగుణము 

వదలని వాని సంగమే భంగము 


246 


(క్రియ పెండ్లికి పుట్టిల్లు 

దానధర్మము సంతయందలి బహుమతి 
“సాజుసాజేశ్వరి” వారకాంతల వీధి సొగసు 
వ్రత నియమము లనునవి 

వంచకుల లుబ్ద వాణి 

భక్తి యనునది వీరుల పోరాటము 

అది బసవన్నకే తరము 

నే నెరుగక పుట్టితి పుట్టి పుసి కీడైతి 

పుసి విషయాదు లందడిగె 

విషయాదులు మసియై మంటగలిసె 

నీ దుఃఖము నే నొల్ల పోవయ్యా చెన్నమల్లికార్డునా. 


247 


బసవనభక్తి వడ్ల గరిసె 

సిరియాళుని భక్తి కటికెవీధి 

సిందు బల్లాళుని భక్తి పరదారా ద్రోహము 
మిగిలిన వారిది మోసము 

ఉదాసీనముతో దాసోహము చేయువారికి 
దైన్య మను భూతము సోకెను 

మట్టితో ఇల్లు గట్టి మాయా మోహిని యను 


శరణ స్థలము 197 


198 


మహేంద్రజాలముతో చేయు చేప 

భక్తునింట దిని ఉద్దండవృత్తితో 

తిరుగు నతడు శివుడు గాడు 

వీరు దేవలోక మర్యలోకములకు దూరులు 

శ్రీగిరి చెన్న మల్లికార్డునా! నా భక్తి 

నీ యందైక్య మయ్యెను నేను నిర్భయనైతి గనుమా 


248 


నిత్య తృప్తునకు నైవేద్య వ్యసన మెందుకు 
సాకార నిరాకారున కభిషేక వ్యసన మెందుకు 
స్వయంజ్యోతిర్మయునకు 
దీపారాధన వ్యసన మెందుకు 
సువాసన సుగంధ కర్పూర గౌరునకు 
పుష్పముల వ్యసన మెందుకు 
క్రియ యందు మనస్సు నమ్మని అహంకారునకు 
భక్తి యను ప్రసారము జూపి మాల మొదలు 
పద్దెనిమిది జన్మల బడయుట వలన 
అరచేతి రాపిడి యా ముక్తి 
మూల శిఖరంధ్రమందలి కాముని గాలి 
శుద్ధ స్ఫటికపు స్వయంజ్యోతి యను 
సునాళము గుండ 
“హం క్షం” అను రెండక్షరముల 
స్వానుభావభక్తితో నిర్వాణమైన వాని నా 
కొకసారి జూపవా శ్రీ గిరి చెన్నమల్లికార్డునా. 


249 


నేను నిన్ను వలచితిని నీవు నన్ను వలచితివి 
నేను నిన్ను వదలకుంటిని 
నీవు నన్ను వదలకున్నావయ్యా! 


అక్కమహాదేవి వచనములు 


నీకు నాకు వేరొక తావుగలదా 

నీవు కరుణాళువనున దెరుంగుదు 
నీవుంచిన గతియందుండుదాన 

అది నీ వెరుంగుదువు చెన్నమల్లి కార్డునా! 


250 


చావులేని చెడుపులేని రూపులేని 
సుందరుని నే వలచితినమ్మా 
ఎడలేని కడలేని తెరలేని గురుతులేని 
సుందరుని వలచితినో యమ్మలారా! 
భవములేని భయములేని నిర్భయ 
సుందరుని వలచితి నేను 
కులసీమలులేని సుందరుని వలచితి 
చెన్నమల్లికార్డునుండను మగని 
మరి మరి వలచితినో యమ్మలారా! 


251 


అగ్గి లేని సెగ యందు ఉడికితి నమ్మా 
కాటులేని గాయము వల్ల నొచ్చితి నమ్మా 
సుఖములేని శ్రమను గైకొంటినమ్మా 
చెన్నమల్లికార్డున దేవుని వలచి 
రాకూడని భవము లందు వచ్చితి నమ్మా. 


252 


వచ్చునని దారి జూచి 
రాకున్న చింతించి చిక్కి పోతినమ్మా 
తడవైన బలు బడలితి తల్లీ 
చెన్నమల్లికార్డునుని ఒకరేయి వదలిన 
కౌగిలి వీడిన చకోరము వలె నౌదునమ్మా 


శరణ స్థలము 199 


200 


253 


ఒకసారి కాముని కాలుబట్టెద 

మరొకసారి చంద్రున కొడిజాపి వేడెద 

తగులబడనీ యీ విరహము 
నేనెవరికెందుకు భయపడవలె 
చెన్నమల్లికార్డునుని కారణమున 
నేనందరికి భయపడుదాననైతినమ్మా! 


254 


కలవర పడిన మనసు తలక్రిందు లయ్యె నమ్మా 
చల్లగ వీచిన గాలి అగ్నిజ్వాల యయ్యె నమ్మా 
చల్లని వెన్నెల తీక్టమగు ఎండగ మారెనమ్మా 
నగరసుంకరివలె తిరుగుచున్నా నమ్మా 
తగుబుద్ధిని చెప్పి తోడ్తేవమ్మా 

చెన్నమల్లికార్డునకు రెండవదన్న కోపమమ్మా 


255 


మెరయు కెంజడపైన బాల చంద్రు డుండును 
కర్ణములకు ఫణికుండలా లుండును చూడమ్మా 

మెడలో రుండమాల యుండు వాడగుపడిన 
నొకసారిటు రమ్మన వమ్మా 

గోవిందుని కన్ను అంగుష్టముపై నుండును 

చెన్నమల్లికార్డున దేవుని గురుతు లమ్మా ఇవి. 


256 


తాను దండు మండలమునకు పోతి నన్న 
నేనూరకుందు గాని 

తాను నా కరమున నుండి ఉరమున నిండి 
నన్ను కూడకున్న నెట్లు సైరింతు నమ్మా 


అక్కమహాదేవి వచనములు 


జ్ఞానశక్తి నా చెన్నమల్లికార్డునుని నాకు 
జూపకున్న నే నే మందునే సఖియా. 


257 


దూరమందున్న వని పిలుచుచు బడలుచున్న నయ్యా 
అయ్యా వచ్చి నా కరస్థల మందునిలిచిన 
లింగా నా మనస్సంత నీయందు చేరునయ్యా. 
చెన్నమల్లికార్డునయ్యా! నిన్ను కరస్థలమున 
చూచిన చూపే ప్రాణమై యందు నయ్యా. 


258 


సుపు పూసుకొని పసిడి సొమ్ముల బెట్టుకొని 
ట్టుబట్టల గట్టుకొంటి పురుషారావయ్యా 
పురుష రత్న మా రావయ్యా 
నీ రాకడ నా ప్రాణము రాక యగును 
చెన్నమల్లి కార్డునయ్యా! రావయ్యా 
నీ వొచ్చెదవని దారి చూచి చూచి 
నోట తడియారి బడలితి నయ్యా! 


శీ es 


259 


ఇంద్రనీలగిరి నెక్కి చంద్రకాంతశిలను (త్రొక్కి 
కొమ్మూదుచు నెన్న డుందునో శివా 

మిమ్ము స్మరించుచు నే నెన్న డుందునో శివా 
అంగ మన భంగములు నశించి 

చెన్నమల్లి కార్డునయ్యా నిన్నెన్న డొకసారి 
కలియుదు నయ్యా 


260 


పగటికూటమి కని పోరాడి బెండైతి 
రాత్రికూటమి కని చోటెరిగి వచ్చితి 


శరణ స్థలము 201 


202 


కలలో మనసు కలిసి మైమరచి యుంటి 
మనస్సులో మైమరచి కలిసి యుంటి 
చెన్నమల్లికార్డున చూచి కన్ను దెరిచితి 


261 


చూచుచు చూచుచు కన్నులు మూసితి చూడమ్మా 
వినుచు వినుచు మై మరచి ఒదిగితి చూడమ్మా 
పరిచిన పాన్ను మరిచి పోతి వినవమ్మా 
చెన్నమల్లి కార్డునదేవుని కూడెడు కూటమి 
ఏమని అరయక నే మరిచితిగన వమ్మా 


262 


అక్కయ్యా వినవే నే నొక్క కల గంటి 

పోకలు బియ్యము పత్రము టెంకాయల గంటి 
చిన్న చిన్న జడలు చక్కని పల్వరుస గల జోగి 
ఇంటికి భిక్ష కని వచ్చినది గంటి నమ్మా 

మితి మీరిన మోహముతో వెన్నాడి కై బట్టితి 
చెన్నమల్లికార్డునుని జూచి కన్ను దెరచితి నమ్మా 


263 


చెలీ వినవే వినవే నేనొక కల గంటి 
నొకజోగి గిరిపై కూర్చున్నది కంటి 
చిన్న చిన్న జడలుచక్కని పల్వరుస గల 
జోగి వచ్చి నన్ను కూడెను చూడవే 
అతని అబ్బుకొని సద మద మైతినే 
చెన్న మల్లికార్జునుని గాంచి 

కన్ను మూసి తెరిచి అచ్చరు వొందితి 


అక్కమహాదేవి వచనములు 


నా ప్రియుని మేనుకు తగినట్టి 
పసుపును గొనుడమ్మా 
లో నింకని పసుపు నలది 
చెన్నమల్లి కార్డునుని అబ్బు కొనుదమ్మా. 


265 


నేడు నా యింటికి మగ డొచ్చెను చూడమ్మా 
మీరు మీరందు సిద్ధము గండ్రు 

చెన్న మల్లికార్డును డిప్పుడే వచ్చును 
ఎదురుకొందమురండో యమ్మలారా. 


266 


పెంపే పాన్పు చూపు ఆభరణము గౌగిలింపే వస్తువు 
చుంబనమే ఆరోగణము ప్రీతిపలుకులే తమలము 
ఉత్సాహమే అనులేపనము నాకు 

చెన్నమల్లికార్డునుని కూటమే పరమసుఖ మమ్మా 


267 


మోహము స్నేహమై ఒప్పినవిధమును గనుమా 
మెలకువయైన వేడిమి లేనటు లుండ వలె 
అదుముకొనిన అస్ఫులు నుగ్గునుగ్గుకావలె 
కూడిన కూటమి తెలియ నటులుండవలె 
మోహము ఒప్పెను చెన్న మల్లికార్జునుని 
చనువు నందు ఓ తల్లీ! 


శరణ స్థలము 203 


204 


268 


నా మనసు మార్చుకొనె నమ్మా 

నా తనువు చేర్చు కొనె నమ్మా 

నా సుఖము నొప్పు కొనెనమ్మా 

నా ఇరవును ఆశ్రయము జేసు కొనెనమ్మా 
చెన్న మల్లికార్జునుని వలపు గలదానను 


269 


బుసకొట్టు పామును కట్టి ఊరి బైటనుంచి 
పిలువనంపిన చెలియను కూడెను చూడవే 
తుర్యావస్థయందు వూగి వూగి చూచి చూచి 
వెరుగొంది నే నిలువలేనే తల్లీ 

ఆ యవస్థను చూచి దుఃఖించి కనలితినే 
గిరు లుడికి తరులుబడి పొన్నపూలు పూచి 
బ్రాలు తునకలుకాగ గొప్పతనము జెరిచి 
కూడెదను చెన్నమల్లికార్డునుని. 


270 


గిరులందు వనములందు చెట్టు చెట్టునందున్న 
దేవా ఓ దేవా రావయ్యా జూపుమయ్యా 
నీ కృప యంచు 

వెదకుచు ఏడ్చుచు నిన్‌ గానక ఉస్సుమని 
వచ్చి చూచితి శరణుల సంగమందు 
వెదకి దొరికించు గొందునని 

నీవు దాగియుండు తావును చెప్పుమా 
చెన్నమల్లికార్డునా. 


అక్కమహాదేవి వచనములు 


271 


పగలు నాలుగుజాములు నీ చింత యందుంటి 
రాత్రినాల్లుజాములు లింగవికలావస్థయందుంటి 
రేయింబవళ్ళు నీ కోర్మెతో మై మరిచి ఒరిగియుంటి 
చెన్నమల్లికార్డునయ్యా నీ వలపు నాయెదనాటిన 
ఆకలి దప్పినిద్రల వదలితి నయ్యా. 


272 


తెల్లవారగనె లేచి నిన్ను దలచెద నయ్యా 

కసూద్చి చాన్పిఛల్లి నీ రాక కెదురు చూచెదనయ్యా 
పచ్చని పందిరేసి నీ రాక కుంచితి నయ్యా 

ఓ దేవా చెన్నమల్లికార్డునయ్యా నీ వెప్పుడొత్తు వయ్యా. 


273 


భ్రమర సమూహమా మామిడివనమా 
నిండు వెన్నెలా ఓ కోకిలా! 
మిమ్మెల్లరను నే నొక్కటి వేడెద 

నా యొడయడు చెన్నమల్లికార్డునదేవుని 
మీరు చూచిన పిలిచి చూపరే. 


274 


చిలిమిలి చిలిమిలి యని పలికెడు చిలుక లారా 
మీరు కంటిరే మీరు కంటిరే! 
స్వరమెత్తి పాడెడు కోకిలలారా 
మీరు కంటిరే మీరు కంటిరే! 
మధువాని తిరగెదు తుమ్మెద లారా 
మీరు కంటిరే మీరు కంటిరే! 
కొలనులందాడెడు కలహంసలారా 
మీరు కంటిరే మీరుకంటిరే! 


శరణ స్థలము 205 


206 


గిరిగహ్వరములం దాడెడు నెమలులారా 

మీరు కంటిరే మీరు కంటిరే! 
చెన్నమల్లికార్డునుం డెచ్చట గలడని 
మీరు తెలుపరే మీరు తెలుపరే. 


275 


సజ్జిక వీడినా కరస్థలమునకు దిగివచ్చి 
ప్రజ్వలించి థళ థళ మను కాంతిని వెదజల్లు 
లింగ మందు నా తను మన దృక్కులంజేర్చి 
ఉప్పాంగు నట్టి శివ సుఖము నందోల లాడుచు 
సజ్జన సద్భక్తి ప్రీతితో కూడి యాడి 

లజ్జను వీడి నిన్ను కూడెద చెన్నమల్లికార్డునా. 


276 


కామించి కల్పించి కనలి బడలితి నమ్మా 
మోహించి ముద్దిచ్చి మరులైతి నమ్మా 
తెరదీయక మదివీడక వలచినమ్మితి నమ్మా 
నా దేవుడు చెన్నమల్లి కార్డునుడు 
న న్నాల్ల కున్న నే నేమందు నమ్మా. 


277 


కూడి కూడెడు సుఖమున కన్న 
కొంత వదలి కూడెడు సుఖము లేసు 
సఖియా! ఒకసారి వదలి చూడక నుండ లేనే 
నా దేవుడు చెన్నమల్లికార్డునుని 
వదలీ వదలని సుఖ మెన్న డబ్బునో 


278 


పట్టుకొందు ననిన పిడికిలిలో రాడమ్మా 
ఆపుదు ననిన తప్పుకొని పోవు నమ్మా 


అక్కమహాదేవి వచనములు 


కొంత వదలి కలత జెందితి నమ్మా 
చెన్నమల్లికార్డునుని గానకున్న 
నే నెవరనున దెరుంగ వినవే తల్లీ! 


279 


కన్నులలో ప్రకాశించి వెలుగుచున్న 
దివ్యరూపము గాంచి మై మరచి తమ్మా 

మణిమకుటము ఫణికంకణము నగుమోము 
చక్కని పల్వరుస గల సుందరుని గాంచి 
మనసు మోహించితి నమ్మా 

ఇట్టి చెన్నమల్లికార్డునుడు వరుడునాకు 
నేనతని వధువును వినవమ్మా తల్లీ 


280 


అందరి మగల శృంగారము వలె గాదు 
నా ప్రియుని శృంగార విధమే వేరు 
శిరమున కంకణము ఉరమున అందె 
చెవులలో పాదుక లుండును 
ఉభయ శ్రీమంతుని మోకాలియందు జడబిల్ల 
అంగుటము నందు నత్తు ఇది జ్ఞానుల కందరానిది 
చెన్నమల్లికార్డునుని శృంగార విధమే వేరు. 


281 


తలపై చింగులు నడుమున సిగ 

మోకాలునందు చౌపోగుల గంటి 

చిన్నవానికి పరవశపు దుస్తులు 

ఏకాంతమందు కలిసి ముఖమును చూచి చూడక 
చెన్నమల్లికార్డునుని గలియు తీరే వేరు. 


శరణ స్థలము 207 


208 


మనోసూతకము తగ్గిన 

తను సూతకమునకు తెర వుండునా 
అయ్యా మొదలులేని సూతకమునకు 
మరులాయె జగమెల్ల 

నా దేవుడు చెన్నమల్లికారుడను ఘనునకు 
జగమెల్ల స్త్రీలే చూచితివా! 


283 


అత్త మాయ మామ సంసారి 
మరదులు ముగ్గురు పులు లంతవారు 
తోడికోడండ్లునల్లురు వినవే సఖీ 
బావలైదుగురిని గొనిపోవు దేవుడు లేడు 
ఆరుగురు వదినెల మీర జాల 
తల్లీ! చెప్పవలెనన్న ఏడు సేవకులు కాపు 
కర్మయను మగని నోరు గొట్టి 
సరస మాడెద హరునితోడ 
మనస్సును సఖి ప్రసాదము వలన 
అనుభావము పొందితి శివుతోడ 
చూడ సుందరుండగు శ్రీశైల చెన్నమల్లికార్డుడను 
సజ్జనుని మగనిగా జేసికొందు. 


284 


పోతిని ఊరికి ఉంటిని నే నచట 
పోయిన మరల నిటు రా నమ్మా 
ఐదుగురు బావలు ఐదుగురు యారండ్రు 
ఈ ఐదుగురు కూడి నన్ను పీడింతురు 


అక్కమహాదేవి వచనములు 


తిట్టుదురుకొట్టుదురు మరి తూల నాడెదరు 

ఐదుగురి బాధలకు నెటులోర్హు, చూడవే 
అత్తమామ మరది యారాలు 

చిత్తము నొరబట్టి చూచు మగడు 
చీకటియెన పిలిచి బువ్వ బెట్ట వమ్మా 

వదినె పద్దెనిమిది నుడువు నమ్మమ్మా తల్లీ 
ఉపమాతీతులు రుద్రగణములు 

వారు నా బంధు బలగములు 
శ్రీశైల చెన్నమల్లికార్డునుడు వలచిన 

మరల రానమ్మా తల్లీ! 


285 


గిరులందుగాక కంచెల యందాడునా నెమలి? 
కొలను లందు గాక కాల్వల జొచ్చునా కల హంస? 
మామిడి చిగురులందు గాని కూయునా కోకిలి? 
పరిమళములేని పూలపై వ్రాలునా తుమ్మెద? 
నా దేవుడు చెన్న మల్లికార్జునుడు గాక 
అన్యుల జేరబోవునా నా మనసు 
చెప్పరే చెలియలారా! 


286 


సంగమము వలననే గదా అగ్ని రగులుట 

సంగమము వలననే గదా విత్తు మొలచుట 

సంగమము వలననే గదా పూలు విప్పుట 

సంగమము వలననే గదా సుఖముల బడయుట 
చెన్నమల్లికార్డునయ్యా 

మీ మహానుభావుల సంగమము వలన 

నే పరమసుఖి నైతినయ్యా 


శరణ స్థలము 209 


210 


287 


చెట్టు చెట్టు రాపిడివలన అగ్ని బుట్టి 
చుట్టు ముట్టునున్న చెట్లనెల్ల కాల్చెను 
ఆత్మ ఆత్మ మంథనము వలన 
అనుభావమను అగ్ని బుట్టి 
నా యందలి తను గుణాదుల కాల్చిను 
ఇట్టి అనుభావులఅనుభావమును జూపి 
నా యొడిలిని కాపాడుము 
ఓ చెన్నమల్లికార్డునా! 


288 


సుఖసారానుభావుల స్థితి 

సుఖసారానుభావులకే తెలియు 
నిస్సీములతో నిస్సీములు కూడిన సుఖము 

ఆ పరమ సుఖానుభావులకే తెలియు 
మద్దేవా! చెన్నమల్లికార్డునా 

మీ లింగైక్యుల స్థిథి లింగైక్యులకు తెలియు 


289 


అయ్యా మీ శరణులతో కూడిన 

సుఖము నుపమింప రాదయ్యా 
అయ్యా మీ మహంతుల కలసి 

వదలు శ్రమ కన్న చచ్చుటే మేలయ్యా 
చెన్నమల్లికార్డునయ్యా మిమ్మెరింగిన 

మహంతుల వదలి నే నిలువ లేనయ్యా 


290 


భవమును మోయు విధి నొదలితి నమ్మా 
పొన్ను పొలములమాయను మీరితి నమ్మా 


అక్కమహాదేవి వచనములు 


నా తనువందలి లజ్జ నొదలితి నమ్మా 

నా మనస్సందలి చీకటిని పోగొట్టితి నమ్మా 
చెన్నమల్లికార్డునుని లోనైన దానను 

నన్నేమని మందలించెద రమ్మా 


291 


గొడ్రాలు పురిటి బాధ నెరుంగునా 

మారుతల్లికి ముద్దు తెలియునా 

నొచ్చిన వారి నొప్పినోయని వారికి తెలియునా 
చెన్నమల్లికార్డునయ్యా క్రుచ్చిన శూలము 
ఒడలిలో దూరినకలుగు దుఃఖమును 

మీరెట్లు తెలియదురే ఓ యమ్మలారా! 


292 


ఇహమున కొకడు పరమున కొకడా 
లౌకికమునకొకడు పారమార్థమునకొకడా 

నా మగడు చెన్నమల్లికార్డున దేవుడు తప్ప 

తక్కినవారు మొగులు చాటుకున్న బొమ్మలవలె 


293 


తను వనువయ్యెను మన స్సనువయ్యెను 
ప్రాణ మనువయ్యెను కోపించి రాని దెందుకు 
నా ప్రాణమందుకూడి మనస్సుకు మనసై నిలచిన 
నా దేవుడు చెన్నమల్లికార్డుని జూడక 
నే నెట్లు బ్రతుకుదు నయ్యా 


294 


తను మనములు అర్పితమై నందున 
భావము అచ్చుగొని యున్న దమ్మా 
మెచ్చిన వాని స్నేహము కపటము లేని మెప్పు 


శరణ స్తలము 
థి 


211 


212 


బెదరి భయపడిన భావముతో 
చెన్నమల్లికార్డునయ్యలో గూడి యుంటి నమ్మా 


295 


తుమ్మ ముండ్లవలె నమ్మా పరమగలు నాకు 
ముట్టలేను చుట్టు తిరుగ లేను 

నమ్మి మెచ్చిమాటలాడ లేనమ్మా వారితో 
చెన్నమల్లికార్డునుడు గాని మగవారల 

ఎదయందు ముండ్లుండునని 
వారినినే నెదజేర్చనమ్మా 


296 


ఒడలు లేనినుడువలేని కడలేని 
ప్రియతము నొడ గూడి సుఖినైతి వినరయ్యా 
బాస పుసికాదుఅన్యము గోరను 
ఆశించను మరొక సుఖమును 
ఆరుచెడి మూడై మూడుచెది రెండై 
రెండుచెడి ఒకటై నిలిచితి నయ్యా 
బసవన్న మొదలగు శరణులకు శరణార్థి 
ప్రభువు వలననే కృతకృత్యు రాలనైతి 
మరువ వలదు మీ బిడ్డనే నే నని చెన్నమల్లికార్డుని 
కూడి యుండు మని దీవింపు డయ్యా! 


297 


కరస్థలమున లింగము స్వాయత మైన పిదప 
కాయకనివృత్తి గావలయు 

అంగమున కలవడిన లింగము -లింగైక్యునకు 
అంగసంగము మళ్లెక్కడి దోయి 

మహాఘనము నెరింగిన మహంతునకు 
మాయ ఎక్కడిదోయి చెన్నమల్లికార్డునా! 


అక్కమహాదేవి వచనములు 


298 


రాయి తాకిన పెల్ల కొందరిని తాకు నట్లు 
నే నెరింగితినను నుడువు చెల్లదు 
లింగము మరుగున దాగియున్న మనసు 
బయట వీసర పోవునా 
మంట నంటినకోలగరి జూపునా 
వనములపై వీచుగాలి సువాసన గూడినట్లు 
చెన్న మల్లికార్డునునితో ఏకము గావలయు. 


299 


కామారిని గెలిచితి బసవా నీ దయ వలన 
సోమధరుని బట్టితి బసవా నీ దయ వలన 
పేరుకు ఆడదాన ననిపించు కొన్న నేమి 
భావింప మగరూపు బసవా నీ దయ వలన 
అతికామి చెన్నమల్లికార్డునుని జతగూడి 
రెండుగా తెలియ నటు లేక మైతి బసవా నీ దయవలన 


300 


కాముడు బలవంతు డనిన కాల్చి భస్మము జేసె 

కాలుడు బలవంతు డనిన కూల్చి త్రా్క 
ఓ యమ్మా నీవు వినవే తల్లీ 

(బ్రహ్మ బలవంతు డనిన శిరమును చెండాడె 
ఓ యమ్మా నీవు వినవే తల్లీ 

విష్ణువు బలవంతు డనిన ఆవుల కాయ బెట్టె 

త్రిపురముల కోట బలమైన దనిన 
నొసటికంటిచే గాల్చె నమ్మా 

గాన చెన్న మల్లి కార్డునుడు మగడు నాకు 
జననమరణములకు లోను గాని 

ఘనబలాఢ్యు నేమని వర్ణింతు నమ్మా 


శరణ స్తలము 
థి 


301 


చేతి యందలి ధనము దండుగ గొన వచ్చు గాని 
ఒడలియందలి ధనము గొన వచ్చునా 
కట్టిన బటల పెట్లిన సొమ్ముల లాగవచ్చు గాని 
ల ల ల 
మరుగున్న నిర్వాణపదమును లాగ వచ్చునా 
చెన్నమల్లికార్డుని ప్రకాశము మే ధరించి 
లజ్జను వదలిని దానికి కట్టు కొను చింత 
మరల నెందుకో మూర్చుడా 


302 


అయోనిజుడు గనుక కుల మదము లేదు 

అ(ప్రతిముడు గనుక చలమదము లేదు 

త్రికరణ శుద్ధుండు గనుక ధనమదము లేదు 

అసాధ్యసాధ్యుడు గాన విద్యా మదము లేదు 

నీవు పట్టుకొని నందున మరే మదము లేదు 

చెన్న మల్లికార్డునయ్యా మీ శరణుడు 
అకాయ చరి(త్రుడు 


303 


తుమ్మెద తలంపుచే తుమ్మెదయైన పురుగు 
తన గూటి యందుండునా అయ్యా! 
నేనునిన్ను తలంచుచున్నందున 
నా కర మన భావములు తుమ్మెదలై మత్తు లేని 
నీ కూటపు మధురస్వప్న మెన్నడుచూతునో చెన్న మల్లి కార్డునా 


304 


కాయమందలి కలవరమును చెడిపి 
మనసునందలి మాయను తుడిచి 
ప్రాణమును పై కెత్తి కాపాడితివయ్యా నన్ను 


అక్కమహాదేవి వచనములు 


శివా శివా నాభవము తప్పించి మీ సాన్నిధ్యము 
జూపిన ఘనత సాటిలేని దయ్యా 
రాత్రిళ్లు మరుగుపడు చక్రవాకపక్షివలె 
మీ శ్రీ పాదములందుజేరిన సుఖమున నే 
నోల లాడెద నయ్యా చెన్న మల్లికార్డునా 


305 


తన అవసరమునకు పగలు కన్నము వేసిన 
కన్నము బడలేదు సొమ్ము దొరకలేదు 
తుమ్మచెట్టెక్కిన కోతికి 
తిన పండులేదు నిలువ తావులేదు 
సర్వసంగపరిత్యాగ మొనర్చిన దాన గాను 
నిన్ను కూడి కులము చెడిన దానగాను చెన్న మల్లికార్డునా 


306 


గగనపు విస్తీర్ణము చంద్రు డెరుంగునే గాని 
గాలిలో నెగురు గ్రద్ధ తెలియునా అయ్యా 
కొలను గంభీరము కమల మెరుంగునే గాని 
దరి యందుండు దర్భ తెలియునా అయ్యా 
పువ్వుల సువాసన తుమ్మెద లెరుగునేగాని 
చెట్లను తొలుచు పురుగు 
లెరుంగునా అయ్యా చెన్న మల్లికార్డునా 
మీ శరణులమహిమ మీరెరుంగుదురే గాని 
అజ్ఞానమానవు లెట్లెరుగుదు రయ్యా 


307 


నిత్యమను నిజపదవి సమీపించి కనుపించగ 
చిత్తము కరిగి మనసు అలరి 
హృదయము వికసించెను చూడయ్యా 

అటు ఇటనునదెరుంగక చెన్నమల్లికార్డునా, 
నీ పాదములందు మరచి నిదురించితినయ్యా 


శరణ స్థలము 215 


216 


808 


మగవాని ఎదుట మాయ 

స్త్రీ యను అభిమానమైపీడించె నయ్యా 
స్త్రీ ఎదుట మాయ 

పురుషుడను అభిమానమై పీడించెనయ్యా 
లోకమను మాయకు 

శరణుల చరిత్ర పిచ్చిగ తోచునయ్యా 
చెన్నమల్లికార్డునుడు వలచిన శరణునకు 


మాయ లేదు మరుపులేదు అభిమానము లేదు. 


809 


గట్టునందు తేమ లేదందురు 
చెట్టు పుట్టు విధ మెట్టులయ్యా 
బొగ్గులందు తైలము లేదందురు 
ఇనుము కరుగు విధ మెట్టులయ్యా 
నాకు కాయము లేదందురు 
చెన్నమల్లికార్డున దేవుడు 
వలచిన విధ మెటులయ్యా! 


310 


లింగ సంగ సుఖమందు మనసు వేద్యమయ్యె 
ఇం కక్కడయ్యా నీ యందు నిరవయవ మగుట 
ఇంకెక్కడయ్యా నీ యందు కూడుట 
పరమసుఖ పరిణామము మనసున మేరెమీరి 
నేను నీయందు పొందు తావేది తెలుపుమా చెన్న మల్లికార్జున ప్రభూ 


8311 


చచ్చిన పీనుగు కూయుట గద్దు 
దాచిన నిధానము పిలుచుట గద్దు 


అక్కమహాదేవి వచనములు 


తోడేసిన పాలు గట్టిగై తియ్య నగుట గద్దు 
దీని నిశ్చయించి చూడుము 
చెన్నమల్లికార్డున దేవుని యందు 


312 


మై మరచి నిదురించి కల గని 

చెప్పునపుడు చచ్చిన పీనుగు లేచె 
తనకు రానున్న నిధానము లేచి పిలచె 

తోడుబెట్టిన పాలు గట్టి నెయ్యియై తియ్యనయ్యె 
దీనిని తప్పని సాధించు టెందులకు 

చెన్నమల్లికార్డున దేవదేవుని అన్నలారా! 


313 


కాలిన బూడిదలోకాలని బూడిద కొంత గంటి 
ఆ కాలని బూడిద రాసి బోసిన వాని గుట్టు 
నెవరు కనుగొనలేరు 

నే నతనిని కనుగొని శరణని బ్రదికితి 

ఆ గట్టుపై అనేకవస్తువుల జూచి 
చరించు చున్నా నయ్యా చెన్నమల్లికార్డునా. 


8314 


లోకము బట్టి లోకమును విడిచి నటులుంటి 
నిరాకారమునుబట్టి సాకారమందు నడిచెద 
బైట ఉపయోగించి లోన మరిచినటులుంటి 
కాలిన నులుకవలె పురి నొదల కుంటి 

ఓ దేవా చెన్నమల్లికార్డునా 

ag) జ 

పదిలో పదకొండునై జలమందలి 
కమలములవలె నున్న నయ్యా. 


శరణ స్థలము 217 


315 


కనబడు సూర్యుని ప్రకాశము 

ఆకాశము యొక్క విస్తీర్ణము 

వాయువు యొక్క చలనము 

తరు గుల్మ లతాదుల పత్ర పుష్పములు 

షడ్వర్గ ములెల్ల నీ పగటి ప్రకాశము 
చంద్రునిప్రకాశమునక్ష్మత్ర అగ్ని విద్యుత్తులు 

దీప్తి యనునిపించు నవి నీ రాత్రిపూజ 
రేయింబవళ్ళు నీ పూజ యందుండి 

నన్ను నే మరిచి యున్నానయ్యా చెన్న మల్లికార్డునా. 


816 


నాభి క్రిందికి బట్ట జారిన చూచితివా 
సిగ్గుపడుదురు ఆడ మగ యను జాతివారు 

ప్రాణప్రభువు జగమంత నిండి యుండగా 
ప్రభువు ఎదుట సిగ్గుపడు చోటు గలదా 

చెన్న మల్లికార్జునుడు జగమంత కన్నై చూచుచున్న 
దాయుటకు మూయుటకు తావేది చెప్పుమా 


817 


ఆకారములేని నిరాకారలింగమును 

చేత బట్టి మెడలోకట్టితి మనెద రజ్ఞానులు 
హరి బ్రహ్మలు వేద పురాణాగమములు 

వెదకి చూడ జాలని లింగము 
భక్తికి ఫలమే గాని లింగము గాదు 

జ్ఞానానికి పరిభ్రమణమే గాని లింగము గాదు 
వైరాగ్యానికి ముక్తియే గాని లింగము గాదు 

గాన తన్ను తా దెలిసి తా నైన చో 
చెన్నమల్లికార్డునుడు తానే వేరు గాదు. 


218 అక్కమహాదేవి వచనములు 


318 


ముదిరిన వెదురు మరల మొలకెత్త గలదా 
కాలిన కడువ మరల మన్ను కాగలదా 
తొడిమె వీడిన పండు మరల తొడిమె నంటునా 
కర్శిష్టి మనుజులు కన్ను గానక నుడివిన 
నిష్టగల శరణులు మరల మర్యమునకు 
వత్తురా చెన్న మల్లికార్జునా. 


8319 


కట్టిన చెరువుకు తూము తప్పదు 
పుట్టిన ప్రాణికి చావు తప్ప దింకెటు లయ్యా 
పెద్ద లారుగురు వృధా చెడిరిం కెటులయ్యా 
చెన్నమల్లికార్డున దేవుని ప్రేమించి 
ముట్టిన వారెల్ల నిశ్చింతులైరి. 


320 


అన్ని ఎన్ని దెలిసిన ఫలమే మయ్యా 

తన్ను తా దెలియ కున్న 
తన యందు జ్ఞానము స్వయమై యుండగ 

ఇతరుల నడిగిన నుండునా చెన్నమల్లికార్డునా 
నీవుజ్ఞానమై నా ముందు కనిపించి నందున 

నీ వలన నిన్నెరింగితి నయ్యా ప్రభూ. 


321 


పుట్టితి శ్రీ గురుని హస్తమందు 
సెరిగితి అసంఖ్యాకుల కరుణయందు 
భావ మను పాలు సుజ్ఞాన మను నెయ్యి 
పరమార్ధ మను చెక్కర బెట్టిరి కంటివా ఇట్టి 
థి ల ల 
త్రివిధామృతము తనివిదీర పెట్టి పెంచిరి నన్ను 


శరణ స్తలము 
థి 


220 


తగిన వరునకిచ్చి పెండ్లి చేసిరి 
ఇచ్చిన ఇంటికి పంపుటకని 
అసంఖ్యాకులెల్ల కూడివచ్చితిరి 
బసవన్న మెచ్చునట్లు సంసారముజేతును 
చెన్న మల్లికార్జునుని చై బట్టి 
మీ తలకు పూలు దెత్తునే గాని పూరి దేను 
అవధరింపుడు మీ పాదములకు 
శరణు శరణార్థి తరలి పొండు. 


అక్కమహాదేవి వచనములు 


అక్కమహాదేవి వచనములు 


322 


ఓ దేవా కరణాదుల ఉపద్రవమునకు 
భయమొంది మీ శరణుల మరుగు జొచ్చి 
కారుణ్యమును బడసితి 
మీ శ్రీ మూర్తిని జూచితి 
ఇక నన్ను నీలో జేర్చుకొనుమా చెన్న మల్లికార్డునా. 


83283 


ఆత్మ నిర్యాణము కరణముల విశ్రాంతి 
అంగలేపనము క్రియాజ్ఞానము 
సర్వాచార సహజ సమరసము 
నిరహంకార నిష్పత్తిచే ఐక్యుని నిజస్థలము 
ఆత్మజ్ఞానములో జ్యోతిర్లింగము గాన రాదు 
మాటల మాలకు చిక్కు నతడు గాడు 
ధాతువును చెడిపి మనుసును చూచి పీడించును 
ఆత్మ అంతు నెరింగిన యతడే శివయోగి 
అతని పాదములకు శరణందును 
గనుమా చెన్న మల్లికార్డునా. 


8324 


కూడ దలచినచో విరాన నగు పడు 
వెదల గొట్టకు నన్ను బయటికి 


ఐక్య స్థలము 


221 


222 


మీ కొరకై నన్నర్పించు కున్న దాన 
చెన్నమల్లికార్డునయ్యా 

నిన్ను నమ్మి నీ వెంటబడి వచ్చితి 
నన్ను నీ లో గొనుమయ్యా వేగమే. 


8325 


కాయ మందు అకాయ మయ్యె 
జీవమందు నిర్జీవ మయ్యె 

భావమందు నిర్భావ మయ్యె 
నా మనస్సందు ఘనస్మరణ యయ్యె 

నా కరణాదుల జూచి గాచినందున 
చెన్నమల్లికార్డునయ్యా ననునీ ధర్మము దాన. 


326 


నచ్చును మనసు మిమ్ము మెచ్చును మనసు మిమ్ము 
కూడును మనసు మీతో ఓడును మనసు మీతో 
దుఃఖించు మనసు మీకు శ్రమించు మనసు మీకు 
కరుగును మనసు మీలో అరుగును మనసు మీలో 
కాలిన ఇనుము నీటిని త్రాగినటుల 
కలియును నా పంచేంద్రియములు 
చెన్న మల్లికార్డునా మీ యందు. 


8327 


అయ్యా గట్టినెయ్యి కరిగిన నెయ్యికి భేద ముండునా 
దీపము దీప్తికి భేద ముండునా 
అంగము ఆత్మకు భేద ముండునా 

శ్రీగురుడు నా అంగమును 
మంత్ర పిండముగా చేసి చూపినందున 
సావయవ నిరవయవములకు భేదము లేదయ్యా 


అక్కమహాదేవి వచనములు 


చెన్న మల్లికార్డుని యందు గూడి మతి చెడిన దాన 
నన్నెందుకు మందలింతు రయ్యా. 


8328 


అంగమందు అంగమై 

అంగమును లింగైక్య మొనరించితి 
మనసునందు మనసై 

మనసును లింగైక్య మొనరించితి 
భావమందు భావమై 

భావమును లింగైక్య మొనరించితి 
జ్ఞానమందు జ్ఞానమై 

జ్ఞానమును లింగైక్య మొనరించితి 
తెలివి యందు తెలివియె 

తెలివిని లింగైక్య మొనరించితి 
క్రియ లన్నింటి నిలిపి క్రియాతీతనై 

నివృత్తిని లింగైక్య మొనరంచితి 
నే ననుట నిలిపి నీ వనుట చెరిచి 

ఉభయమును లింగైక్య మొనరించితి 
చెన్న మల్లికారునందు లయమైంతి గాన 

లింగమను ఘనము నాయందు లయమయ్యె 
చూచితివా సంగన బసవన్నా. 


329 


అంగ సంగమందు లింగసంగినైతి 

లింగ సంగమందు అంగసంగినైతి 
ఉభయసంగము నరయక పరిణామి నైతి 

నుడి గడణము మరచి దారి తెలియ కుంటి 
నా దేవుడు చెన్న మల్లికార్డునందుకలిసిన 

పిదప నన్ను నే నేమని నరయ నయ్యా. 


ఐక్య స్థలము 223 
థి 


224 


330 


లింగ మనసు లింగైక్య మనను 

సంగ మనను సమరస మనను 

ఐన దనను లేదనను నీ వనను నే ననను 
చెన్న మల్లికార్డునయ్యా 

లింగైక్య మైన పిదప ఏమియు ననను. 


331 


అంగము క్రియాలింగమును వేధించి 
అంగము లింగమందు కూడె 
మనసు జ్ఞానమందు గలిసి జంగమ సేవజేసి 
మనసు జంగమలింగమందు కూడె 
భావము గురులింగమందు కూడి 
మహాప్రసాదమును భోగించి 
భావము గురులింగమందు గూడె 
చెన్న మల్లికార్డునా 
నీ వలపువలన భేద ముడిగి 
స్వయం లింగమైతి నయ్యా ప్రభూ 


8332 


కర్మయను కదళి నాకు కాయమనుకదళి నీకు 
క్రియ యను కదళీ బసవన్నకు 
భావమను కదళి చెన్న బసవన్నకు 
వచ్చిన భావము లన్నియు చక్కగ కూడను 
చెన్న మల్లికారునా నా యంగమున 
కవసాన మెప్పుడు తెలుపుమా! 


అక్కమహాదేవి వచనములు 


8838 


కదళి యనునది తనువు కదళి యనునది మనసు 
కదళి యనునది విషయాదులు 
కదళి యనునది భవఘోరారణ్యము 
ఈ కదళి యనుదానిని గెలిచి నశించి బ్రదికి వచ్చి 
కదళివన మందు భవహరుని గంటి 
“భవమును గెలిచి వచ్చిన బిడ్డా” యనుచు 
కరుణతో నెత్తి బిగికౌగిట చేర్చగ 
చెన్న మల్లికార్జునుని హృదయ కమల మందడగితి 


834 


ముత్యము నీటియందు బుట్టె 
వడగల్లు నీటియం దయ్యె 
ఉప్పు నీటియందయ్యె 
ఉప్పు కరిగెను వడగల్లు కరిగెను 
ముత్యము కరుగుట నెవరైన జూచిరా! 
ఈ సంసారపు మానవులు 
లింగమును ముట్టి భవభారులైరి 
నేను నిన్ను ముట్టి లయమైతినయ్యా చెన్న మల్లికార్జునయ్యా. 


8335 


మూలద్వారమను వేరు నెక్కి 
భూమండలమునేెక్కితి 
ఆచారమను వేరును బట్టి 
ఐక్యము తుది నెక్కితి 
వైరాగ్య సోపానములతో శ్రీగిరి నెక్కితి 
చైబట్టి లాగుకొనుమా చెన్నమల్లికార్డునా. 


ఐక్య స్థలము 


225 


226 


336 


వనమంతయు నీవే 

వనమందలి తరు లన్నియు నీవే 
తరులం దాడెడు 

ఖగ మృగము లెల్ల నీవే 
చెన్న మల్లికార్డునా! 

సర్వభరితుండవై య్యుండి 

నా కెందుకు ముఖము జూపవయ్యా. 


8337 


వనమంతయు కల్పతరులు 
తరులన్నియు సంజీవి కజ్జిలు 
శిలలన్నియు స్పర్శమణులు 
నేలయంతయు అవిముక్త క్షేత్రము 
జలమంతయు నిర్దరామృతము 
తాకు రాళ్ళన్నియు చింతామణులు 
చెన్న మల్లికార్షునయ్య మెచ్చిన గిరిని 
చుట్టుచు తిరుగుచు చూచి చూచి వచ్చి 
ఇట గంటిని కదళీవనమును నేను. 


338 


మెరయు కెంజెడలు మణిముకుటము 
కాంతులు వెదజల్లు దంతములు 
కాంతిగల కన్నులు నగు మొగము 
పదునాల్గు భువనముల ప్రకాశింపజేయు 
దివ్య స్వరూపంబు గంటిని నేను 
చూచిన నాకన్నుల కోర్కె దీరెను నేడు 
మగల మగలందరి మగువయె 
ఏలెడు గరిమ కంటిని నేను 


అక్కమహాదేవి వచనములు 


జగదాది శక్తిని కూడి మాటలాడు 
పరమగురు చెన్న మల్లికార్జునుని 
ఉనికిని గాంచి బ్రతికితి నేను. 


339 


లింగస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
లింగస్థలము నిశూన్య మయ్యె 
సంగమదేవుని వెన్నునందు 
జంగమస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
జంగమస్థలము నిఃశూన్య మయ్యె 
ప్రభుదేవుని వెన్ను నందు. 
భక్తస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
భక్తస్తలము నిః శూన్య మయ్యె 
సంగనబసవన్న వెన్నునందు 
ప్రాణలింగిస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
ప్రాణలింగస్థలము నిఃశూన్య మయ్యె 
సిద్ధరామదేవుని వెన్నునందు. 
ప్రసాదిస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
ప్రసాదిస్థలము నిఃశూన్య మయ్యె 
చెన్న బసవన్న వెన్నునందు. 
ఐక్యస్థలము నెరింగితి మను 
పరబ్రహ్మలు మీరు వింటిరే 
ఐక్యస్థలము నిశూన్య మయ్యె 
అజగన్న దేవుని వెన్ను నందు. 


ఐక్య స్థలము 227 
థి 


ఇట్టులీ షట్‌ స్థలములు ఒక్కొక్కరి 
వెన్నునందు నిఃశూన్యము లయ్యె 
నా కింకే కించిత్‌స్టలము కూడ లేదయ్యా చెన్న మల్లికారునయ్యా. 


340 


భక్తురాల నే నగుదు నయ్యా 

కర్భత్వ భృత్యత్వము నే నెరుంగ 
మాహేశ్వరి నే నగుదు నయ్యా 

వ్రత నేమ ఛలముల నే నెరుంగ 
(ప్రసాది నే నగుదునయ్యా 

అర్చితానర్చిత భేదముల నే నెరుంగ 
ప్రాణలింగి నే నగుదు నయ్యా 

అనుభావ గమనము నే నెరుంగ 
శరణురాల నే నగుదు నయ్యా 

“శరణసతి - లింగసతి” యను భావము నెరుంగ 
ఐక్యురాల నే నగుదు నయ్యా 

కూడి వేరగు భేదము నే నెరుంగ 
చెన్న మల్లికార్డునయ్యా! 

షట్‌ స్థలము లందు నిఃస్టలమైయుంటి. 


228 అక్కమహాదేవి వచనములు 


అక్కమహాదేవి వచనములు 
సృష్టి వచనము 


8341 


ఆదియనాది నిత్యానిత్యము తెలియ జాలక 


పేరుకు పరబ్రహ్మ మని పలుకు 
వాయు ప్రాణులెట్లు తెలియుదురోయీ 
ఆ పరబ్రహ్మ నిజమగునిలుపును. 


అదెట్లు లనిన : 
(౫) 


ఆదియే దేహము అనాదియే నిర్దేహము 
ఆదియే సకల అనాదియే నిష్మల 
ఆదియే జడము అనాదియే అజడము 
ఆదియే కాయము అనాదియే ప్రాణము. 


ఈ రెండింటి యోగమును భేదించి 


తనలో తానే తెలిసి చూచిన 

ఆది సంబంధముగల భూతములు నేనుగాను 
దశవిధేంద్రియులు నేను గాను 
దశవాయువులు నేను గాను 
అష్టమదములు సప్రవ్యసనములు 
అరిషడ్వర్గములు షడూర్మములు 
షదృమలు షడ్భావ వికారములు 
షట్కర్మలు షడ్‌ ధాతువులు 
తనుత్రయములు జీవత్రయములు 
మలత్రయములు మనత్రయములు 
గుణత్రయములు భావత్రయములు 


229 


230 


తాషత్రయములు అంతఃకరణములు 

ఇట్లు కనుపించు నవేవియు 

నేను గాను నావి గావవి 

ఇట్టివన్నియు నా యాధీన మందున్నవి 

నేను వీని యాధీన మందున్న దానగాను. 
నేను తూర్య తూర్యాతీతనై యున్న 

సత్తు చిత్తానంద నిత్య పరిపూర్ణ 

వస్తువే తన ఆవాసమని తెలియుదు 
అట్లు తెలిసినంతనే అనిత్యపు పొందును విడిచి 

ప్రశాంతమందు గల నిజము నరయక 

భౌతిక తత్వసంబంధియై యుండగా 


ఇటు లీతత్త్వము ఆది తా నెట్లనగా 
ఆ పరబ్రహ్మమగు నిత్య నిరాళ నిఃశూన్యలింగమే 
తన లీలా విలాసముతో తానే 
సునాద బిందు ప్రకాశ తేజోమూర్తియై 
నిలిచి మహాలింగ మనిపించె 
ఆ మహాలింగమే పంచసాదాఖ్య మనిపించె 
ఆ పంచసాదాఖ్యమే పంచలింగ ప్రకాశ మనిపించె 
ఆ పంచలింగ ప్రకాశమే పంచముఖ మనిపించె 
ఆ పంచముఖమునుండియే పంచాక్షరి యుత్పత్తి 
ఆ పంచాక్షరి నుండియే పంచకళల ఉత్పత్తి 
ఆ పంచకళల నుండియే పంచశక్తుల ఉత్పత్తి 
ఆ పంచశక్తుల నుండియే 
జ్ఞాన మన బుద్ది చిత్త అహంకారముల ఉత్పత్తి 
ఆ జ్ఞాన మన బుద్ధి అహంకారముల నుండియే 
పంచ తన్మా(త్రల ఉత్పత్తి 
ఆ పంచతన్నాత్రల నుండియే పంచభూతముల ఉత్పత్తి 
ఆ పంచభూతములే పంచీకరణమై 


అక్కమహాదేవి వచనములు 


ఆత్మకు అంగమయ్యె 
ఆ అంగమునకుజ్ఞానేంద్రియములు 
కర్మేంద్రియములు ప్రత్యంగమనిపించె 
ఇట్లు దేహ సంబంధము 
శివుడు తన చిదంశమగు ఆత్మ సంబంధి యైనందున 
ఆ సంబంధించిన కాయము పూర్వాశయము 
ఎచ్చట నైనరో అచ్చటనే నిలిపి 
ఆ కాయము పూర్వాశయమును నశింపజేసి 
మహా ఘన లింగమును వేధించి 
శివుడు తానే గురువై వొచ్చి 
మహా ఘనలింగమును ఇచ్చిన విధమెట్టిదనిన 
ఆత్మను కూడి పంచభూతములు 
షద్విధ అంగమనిపించి ఆ అంగమునకు 
ఆ కళలు షడ్విధ శక్తు లనిపించి 
ఆ శక్తులకు షడ్విధ భక్తుల నలపరచి 
ఆ భక్తులకు భావ జ్ఞాన మన బుద్ధి చిత్త 
అహంకారము షడ్విధ హస్తము లనిపించి 
ఆ హస్తములకు మహాలింగము మొదలగు 
పంచలింగములనె షడ్విధ లింగము లనిపించి 
ఆ లింగములకు షడక్షరములను షద్విధమంత్రము లనిపించి 
ఆ మంత్ర లింగములకు హృదయముతో గూడి 
పంచేంద్రియములను షడ్విధ ముఖములనిపించి 
ఆ ముఖములకు తన్మాత్రలను 
ద్రవ్య పదార్థము లనిపించి 
ఆ ద్రవ్య పదార్థములు ఆ యా ముఖ లింగములందు 
నిరంతర సావధానముతో 
అర్పితమై ముగియగానె 
అంగస్థలమందడిగి (త్రివిధ 
లింగాంగ స్థలములందు మిగిలి 


సృష్టి స్థలము ల 


కాయ గురు ప్రాణ లింగ జ్ఞానజంగమ 
గురువునందు శుద్ధ ప్రసాదము 
లింగమందు సిద్ధప్రసాదము 
జంగమమునందు ప్రసిద్ధ ప్రసాదము 
ఇటులీ త్రివిధ ప్రసాదము ఏకార్థమై 
మహాఘన పరిపూర్ణ ప్రసాదమును పొందిన శరణుడు 
జ్ఞానిగాడు అజ్ఞాని మొదలేగాడు 
శూన్యుడుగాడు నిఃశూన్యుడు మొదలేగాడు; 
ద్వైతిగాడు అద్వైతి మొదలేగాడు 
ఇట్టి ఉభయాత్మకుడు తానే యయ్యెను 
ఇందువలన దాని మంచిచెడుల సకీల సంబంధము 
చెన్న మల్లికార్డునయ్యా మీ శరణులకే తెలియును. 


232 అక్కమహాదేవి వచనములు 


అధిక వచనములు 


8342 


ఇల్లిల్లు తప్పక చేయి జాపి 

అడుగునట్లు జేయుమయ్యా 

అడిగిన పెట్టనట్లు జేయుమయ్యా 

పెట్టిన నేలపై పడునట్లు జేయుమయ్యా 
నేలపై బడిననే నెత్తుకొనక మున్నే 

శునక మెత్తుకొని పోవునటుల 
చేయుమయ్యా చెన్న మల్లికార్డునా. 


843 


అయ్యా చిదంగ చిద్దన లింగము 
శక్తి భక్తి హస్త ముఖ పదార్థ ప్రసాదములు 
ఆదిగా గల సమస్త తావుల సకీలముల తావుల కళల నరయకనే 
జిహ్వాలంపటమునకు ఆహ్వానించి 
గుహ్యలంపటమునకు విసర్జించి 
సకలేంద్రియ సుఖమందు మోహియై 
సద్గురు కరుణామృతరసము తానున్న దరయక 
భక్త మాహేశ ప్రసాది ప్రాణలింగ శరణ ఐక్య 
గురుచరపరమని ఊరక బొగడు 
శునకముల జూచి నా మనస్సు ఆశ్చర్య 
మొందెనయ్యా చెన్న మల్లికార్డునా 


శివం - శుభం 


అధిక వచనములు 233 


సహాయక గ్రంథములు 


మహాదేవి యక్కన వచనగళు : సం॥గౌ.ఆర్‌.సి.హిరెమఠ (రిటైర్డు వైస్‌ చాన్సరు) 
కర్ణాటక యూనివర్సిటి. ప్ర॥ రిజిస్టారు, కర్ణాటక విశ్వవిద్యాలయ, ధారవాడ-3, 
ప్రథమ ముద్రణ-1975. 

అక్కన ప్రవచన : రచన పూజ్య లింగానందస్వాములవారు. ప్ర। సుయిధాన (గ్రంథమాల, 
జగన్నాతా అక్కమహాదేవి ఆశ్రమ ధారవాడ-3, ప్రథమ ముద్రణ - 1962. 

శరణ చరితామృత : రచన, డా. సిద్దయ్య పురాణిక, ప్ర॥ సంస్థానద వయస్మర శిక్షణ 
సమితి, మైసూరు. ప్రథమ ముద్రణ - 1964. 

ప్రభులింగ లీల : పిడుపర్తి సోమనాథుడు. పరిష్కర్త లిం బండారు తమ్మయ్య ్ర॥ 
శ్రీమతి చుక్కాకోటి వీరభద్రమ్మగారు, వల్లూరి పాలెము. ప్రథమ ముద్రణము 
= 1960, 

అల్లమన వచన చంద్రిక : సం॥ డా. యల్‌ బసవరాజుగారు. ప్ర॥ నళినీ శంకర 
ప్రకాశన, మైసూరు, ప్రథమ ముద్రణ-1960. 

బసవజ్ఞనవర వచనగళు : సం॥లిం॥ ప్రో॥ శి శి బసవనాళ ప్ర. లింగాయత విద్యాభివృద్ధి 
సంస్థ, లింగాయతభవన, ధారవాడ ప్రథమ ముద్రణ - 1962. 

కదళీవన సందర్శన (వరది) : రచన డా. హెచ్‌.తిప్పేరు దస్వామి మరియు శ్రీ 
మహాదేవ బణకార (కన్నడకవి) గారలు శివానుభవ ప్రవాస సమితి (అజ్ఞన 
బళగ) సిరిగర 1961. 

తత్వజ్ఞశిఖామణి అక్కమహాదేవి : కన్నడ మూలము శ్రీ మా. నం.నంజప్పగారు. 
అనువాదము, శ్రీమతి పురాణంగిరిజమ్మగారు. శివానుభవ గ్రంథమాల తృతీయ 
బిల్వము. శివానుభవ సమితి, హైద్రాబాదు. 

శ్రీశైలస్థల పురాణము (ఆంధ్ర శ్రీశైల ఖండము) : రచన శ్రీ పోతుకుచ్చి సుబ్రహ్మణ్య 
శాస్త్రిగారు, ప్ర॥ శ్రీశైల దేవస్థానము శ్రీశైలము 1978. 

శివానుభవ కన్నడ మాసపత్రికలు : సం॥ లిం. వ.గు హళకట్టిగారు విజాపు, సం। 
(2) సంచిక (8, 8, 9) 1937. 


234 అక్కమహాదేవి వచనములు 


“విభూతి” : ష. (బ్ర. శ్రీ సదాశివ. శివాచార్యుల షష్ట్యబ్టి మహోత్సవ స్మరణ సంచిక 
ప్రధాన సం॥ శ్రీ సూర్యసింహాసనాధీశ్వర జ.చ.ని మహా స్వాములవారు, 
గిరియాపుర. 1961 “బడగనాడు హెమరెడ్డి వీరశైవరు” అను వ్యాసము. 

బాలయోగిని మాణికమ్మ, రచన : శ్రీ ఉడుత నారాయణస్వామిగారు, సికింద్రాబాద్‌. 
ప్ర. శ్రీ యం.సి. అనంత బుచ్చన్నగారు, సికింద్రాబాద్‌. 


ఈ (గ్రంథముల రచయితలకును, సంపాదకులకును, ప్రకాశకులకును 
మరొకసారి నా కృతజ్ఞతా పూర్వక వందనములను తెలుపుచున్నాను. 


రేకలిగె మళం వీరయ్య. 
అనువాదకుడు 


సూచన : ఇతర శివశరణు వచనములు శరణ చరితామృతము. మరియు అక్మన 
ప్రవచనముల నుండి (గహించబడినవి. 


సహాయక గ్రంథములు 235 


